ISSN 2561-3978 


జూన్‌ 2023 సంపుటి 9. సంచిక ౩ రూ. 20 


తెలంగాణ రాష్ట అవతరణ 


సక A డు... లు తారకల 


2014 - 2023 


గ ఆం 
g6ీRR 


తెలంగాణ 


మాసపత్రిక 


సంపుటి: 9 సంచిక: ౩ జూన్‌ 2023 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
కోరం అశోక్‌రెడ్డి, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 
ముఖచిత్రం 
దశాబ్ది ఉత్సవాలు 
రెండవ కవర్‌ 
కాళేశ్వరానికి అమెరికా అవార్డు 
మూడవ కవర్‌ 
ఏయిర్‌పోర్టుకు మెట్రో 
నాల్గవ కవర్‌ 


ముల రుల స వ్యతివనం 


విడి ప్రతి:రూ.20 
సంవత్సర చందా : రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్ట్స్‌ 
హైదరాబాద్‌ -500 028. 
ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 
రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 
e-magazine:http//ipr.tg.nic.in 


email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


https://magazine. EET, gov.in 


గంపానోయం 
దశాబ్ది ఉత్సవ హేల! 


ఇప్పుడు ఇది 'నవి తెలంగాణ. నవనవోన్న్మేష తెలంగాణ. రాష్ట్ర అవతరణ దశాబ్ది 
ఉత్సవాలు జరుపుకొంటున్న శుభవేళ. 21 రోజుల పెద్ద పండుగ. తెలంగాణ ప్రజలు ప్రతి 
ఇంటా జరుపుకోవాల్సిన పర్వదినం. ఎందుకీ ఆనందం...? ఎందుకీ ఉత్సవాలు....? 
అవును... ఈ ఆనందం, ఈ ఉత్సాహం వెనుక దాగున్న కఠోర వాస్తవాలను ఈ శుభ 
సమయంలో స్మరించుకోవాల్సిందే. గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవలసిందే. అప్పుడుగానీ 
వర్తమానం బోధపడదు. ఈ ఆనందానికి అర్ధం తెలియదు. 

ఒకప్పుడు సమైక్య పాలనలో... విద్యుత్‌ కోతలు, పవర్‌ హాలీడేలు, మూతపడ్డ 
పరిశ్రమలు, దోసెడు నీళ్ళకోసం కోసెడు దూరం పరుగులు, ఖ్లోరైడ్‌ నీటితో ఎముకల 
వంకర్లు, సాగునీరు లేక వానల కోసం రైతన్నల ఎదురు చూపులు... నెర్రెలిచ్చి బీడువారిన 
పంట పొలాలు, ఎండిపోయి, కట్టలుతెగి, పిచ్చిమొక్కలు మొలచిన చెరువులు, వట్టిపోయిన 
బావులు, బోర్లు, అప్పుల ఊబిలో రైతన్నలు.. ఆకలికేకలు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలు, 
కూలికోసం వలస బాటలు, రోడ్లు అధ్వాన్నం.. బడులు శిధిలం, కులవృత్తులు ఆగమాగం, 
చివరకు బతుకులు ఛిద్రం. 

ఇప్పుడు స్వరాష్టంలో.... విద్యుత్‌ వెలుగు జిలుగులు, పరిశ్రమల పరుగులు, ఐ.టీలో 
మేటి, పెట్టుబడులకు స్వర్గధామం, పొంగి పొర్లుతున్న రిజర్వాయర్లు, వేసవిలో కూడా 
అలుగులు దుంకుతున్న చెరువులు, మోటర్లు లేకుండానే పైకి ఉబికి వస్తున్న బోరునీరు, 
ఇంటి ముంగిటకే నల్లాలో శుద్ధిచేసిన మంచి నీళ్ళు, ఫ్లోరైడ్‌ పీడ లేనేలేదు, సమృద్ధిగా 
సాగునీరు, పచ్చబడ్డ పొలాలు, గాదెలనిండుగా పంటలు, సిరులు కురిపిస్తున్న అన్నపూర్ణ, 
దేశానికే ఆదర్శంగా గ్రామాలు, పట్టణాలు, అంబలి కేంద్రాలు లేవు, ఆకలి కేకలు లేవు, 
వలస వెళ్ళిన వారి తిరుగు బాట, కులవృత్తులకు ప్రోత్సాహం, మెరిసిపోతున్న రోడ్డు, 
బడులు, మారిన బతుకులు, చేతినిండా పని, కడుపునిండా తిండి.. కంటినిండా నిద్ర. 
అందరికీ అందుబాటులో వైద్యం, పెరిగిన ఆదాయం. దేశానికే ఆదర్శంగా సుపరిపాలన. 
ఉద్యోగుల సంక్షేమం, గృహలక్ష్మి, ఆరోగ్య మహిళ వంటి వందలాది పథకాలు. 

అంతేనా... తెలంగాణ సాధనోద్యమ నాయకుడు, మన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర 
రావు సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలు ఎన్నని చెప్పగలం. ప్రపంచం 
మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు, దేవతలే దిగివచ్చినట్టు యాదాద్రి ఆలయ నిర్మాణం, దేశంలో 
ఎక్కడా లేని విధంగా, ఆకాశాన్ని ముద్దాడుతున్న 125 అడుగుల అంబేద్మర్‌ విగ్రహం, 
చూడ ముచ్చటగా, సమున్నతంగా తీర్చిదిద్దిన సచివాలయం, రాష్ట్రం అంతటా కొలువుదీరిన 
కొత్త పాలనా భవనాలు, ప్రతి నిత్యం కర్తవ్య బోధ చేసే అమరవీరుల స్మృతివనం వంటి 
శాశ్వత నిర్మాణాలు, రైతుబంధు నుంచి దళిత బంధు వరకూ, మిషన్‌ కాకతీయ నుంచి 
మిషన్‌ భగీరథవరకూ, పల్లెప్రగతి నుంచి పట్టణ ప్రగతి వరకూ, పచ్చదనం పెంచిన 
హరితహారం సాధించిన విజయాలు, తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపాయి. 
దేశమంతా మనవైపు చూసే సేటట్టు చేశాయి. అందుకే ఈ ఉత్సవాలు, అందుకే ఈ 
సంబురాలు. దేశానికి తెలంగాణ ఘనకీర్తిని చాటుదాం. 


a డ్‌ Pi 
డా! 


౩3 * తెలంగాణ * జూన్‌ 2023 


ఈ దివ్వ తరతరాల స్ఫూర్తి 


4 ౨ తెలంగాణ 


-- ఐషయ సూచిక - 


దేశానికే 'పద్దన్ను'!.:.:.:... ne 6 
నవ వసంతాల వైభవం..............౬౭౭౬౭౭0౭౭00000000000౭00000 8 
తెలంగాణ టాల!!.... reer 15 
దేశానికే అన్నపూర్ణ... 16 
సివిల్స్‌లోనూ సాధించాం! ౨౨౨౨౨00000 19 
తెలంగాణ వెలుగు జలుగులు ..................౬౬౬౬౬౭౭౭౭౭౪ 20 
తనువెల్ల మొక్కుకుంట..? .............౭౭0౬౭0౬0౭0000లలలల0000 23 
దశ్‌ తిలిగీంలిః. ee 24 
మణిపూర్‌ నుంచి సురక్షితంగా... 29 
ఆకర్నిస్తున్న మన పాలసీలు... 37 
క్యాబినెట్‌ కీలక నిర్ణయాలు....................... 38 
అంబేద్మర్‌ మ్యూజియం సందర్శన........................ 41 
ప్రతీ ఇంటికీ సంక్షేమం.. 

ప్రతీ ముఖంలో సంతోషం .............౬౭౬౭౭౭౭లలలలలలలలలలలలల 42 
పదేండపండుగ!! =. నలల 44 
తెలంగాణ నవ పథం...............౭ ౭౭౭౭౭౭౭00౭౭00 48 
తెలంగా mmm 55 
ఐటీ రంగ విస్తరణతో పెరిగిన ఉపాధి................. 56 
గిరిజనులకు పోడు భూముల పట్టాలు ................. 62 
రియల్‌ పెట్టుబడులలో మనమే మేటి.................. 63 
ఫాక్స్‌కాన్‌లో వేలాదిగా ఉద్యోగాలు..................... 64 

9 జూన్‌ 2023 


“నాడు వలసలగడ్డ నేడు పరిశ్రమల అడ్డా”........... 


చారిత్రక, శిల్పకళా అద్భుతం 


రామప్ప రుద్రేశ్వరాలయం.................౭౭౭౭౭౭౭౭౭౭ల౭0 70 
గ్రాండ్‌ మాస్టర్‌కు 2.5 కోట్ల నజరానా................ 73 
ప్రతీ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు.................... 74 
ఇదిగో నవలోకం!:... rs rn 79 
ద్విజుల ఆత్మగౌరవానికి దిగ్విజయోస్తు................. 80 
నగరానికి నజరానా మన మెట్రో........................ 83 
యాదాద్రి కీర్తి కిరీటం... 9౦ 
విదేశీ విద్యకు ప్రోత్సాహం... 92 
భారీ పెట్టుబడులు.. 42వేల ఉద్యోగాలు .............. 93 
మన బడికి మహార్దశ.............ంంంంంంంంంం 94 
వంగడాల సృస్టికర్త..............౭౭౭౭౭౭౭౭౭౭౭0ల౭౭లలలలలలలలలలలం 96 
పంటలు ఫుల్‌... ఆకలి నిల్‌... ౨౨౨౨000 99 
భాషా సాంస్కృతిక వికాసం... 102 
అక్షర రూపంలో తరతరాల వైభవం.................. 106 


'తర తరాలు పాడుకునే సమాజపు ఆత్మ గీతం.'...107 
పునరుత్పాదక శక్తికి జవసత్వాలు...................... 108 
కాళేశ్వరం నీళ్లు 'పెట్రోలియం” 

కన్నా మిన్న కానున్నాయా ?............౭౬00ల000ల00000000 112 
మల్లినాథ పండితునికి సమున్నత గౌరవం........... 116 


రాష్ట్ర సమాచార, పొరసంబంధాల శాఖ ప్రచురిస్తున్న 
“తెలంగాణ” మాసపత్రికను పోస్టల్‌ ద్వారా తమ 
చిరునామాకు పొందగోరువారు 


వార్షిక చందా brూ.220 
చెల్లించి పొందవచ్చు. 


“తెలంగాణ” మాసపత్రిక తెలుగు, ఊర్జు భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్టూ) కావాలో స్పష్టంగా తెలియజేయాలి. 
చందాదారులు తమ చిరునామాను స్పష్టంగా ఇంటి 
పూర్తి అడ్రస్‌, పిన్‌కోడ్‌ నెంబర్‌తో సహా తెలియచేయవలెను. 
డి.డి. రూపంలో ఈ క్రింది చిరునామాకు పంపించవలెను. 


చందా పంపించవలసిన మా చిరునామా; 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్డ్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


5 * తెలంగాణ * జూన్‌ 2023 


దేశానికే “పెద్దన్న! 


ఒక్కఅంకె సంఖ్యల్లో అతిపెద్దది తొమ్మిది. నవ వసంతాలు పూర్తిచేసుకున్న 
తెలంగాణ ఇప్పుడు ఎన్నో రంగాల్లో పెద్దది. సాగుబడిలో ఇక్కడ రైతే రాజు. ఏలుబడిలో 
ఉన్నది మనసున్న మారాజు. అందుకే, తెలంగాణ సంపద సృష్టిలో గొప్పది. సంక్షేమంలో 
ఆదర్శంగా నిలిచింది. ఐటీ ఎగుమతుల్లో ప్రపంచాన్ని ఆకర్షించింది. స్టార్టప్‌ దునియాలో 
దిక్సూచిగా ఎదిగింది. దశ దిశలా పురోగతితో దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమైంది. 
ఇతర రాష్ట్రాలకు చాలా విషయాల్లో ఇప్పుడు తెలంగాణ పెద్దన్న, రాష్ట్రాన్ని 
దేశానికి చుక్కానిగా తీర్చిదిద్దిన ఘనత మన పెద్దన్న తెలంగాణ తల్లి పెద్దబిడ్డ 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. 
తొమ్మిదేండ్ల కిందట.. చెరువుకు ఏముంది పరువు. చెరువుగట్టుకు ఎక్కడుంది 
బలం. తాంబాలామంటి చెరువు పావు వంతు నిండిందో లేదో కట్ట తెగిపోయేది. 
ఏడాదంతా చెరువు నెర్రెలు వారి పడావు భూమిని తలపించేది. 
చిన్నపిల్లలు క్రికెట్‌ ఆడుకునే మైదానంగా రూపాంతరం చెందేది. 


మరిప్పుడు... చెరువుకు చేవ వచ్చింది. కట్ట గట్టిపడ్డది. మండువేసవిలోనూ మత్తళ్లు 
దూకుతున్న చెరువులు జలజయధ్వానాలు వినిపిస్తున్నాయి. ఈ సుజల దృశ్యం 
ఒక్కమాటతో మొదలైంది. గతి తప్పిన గొలుసుకట్టు చెరువులను సంస్కరించుకోవాలన్న 
ముఖ్యమంత్రి పట్టుదలతో సాధ్యమైంది. తెలంగాణ ప్రభుత్వం దీక్షతో చేపట్టిన 
మిషన్‌ కాకతీయ తటాకాలకు మహర్దశ తెచ్చింది. 


దశాబ్దం వెనక్కిపోతే.. దుర్దశలో 
కొట్టుమిట్టాడిన ప్రాంతం మనది. ఏ రంగాన్ని 
ఎంచుకున్నా అంతరంగం అల్లకల్లోలమయ్యే 
పరిస్థితి. సడుగులిరిగిన మగ్గం సిరిసిల్ల నేతన్నను 
ఉరికొయ్యలకు వేలాడదీసింది. నేలను 
తడుపుదామంటే కన్నీళ్లు తప్ప మరే నీళ్లూ 
దొరకని దుస్థితి. కరువు కొలువై, కొలువు కరువై 
వలసల్ని నమ్ముకున్న బతుకులు మనవి. కళ 
తప్పిన పల్లె నుంచి కడుపు కట్టుకొని పట్నం 
వచ్చిన రైతులు ఎందరో! సొంతూళ్లో ఆసాములు 
ఇక్కడ అడ్డామీద కూలీలై ఏ సామైనా 
కనికరించకపోతాడా అని పొద్దుతిరుగుడు 
పువ్వుల్లా ఎదురుచూడటం మనమంతా 
చూసిందే! గ్రామంలో అందరి సలాములు 
అందుకునే రైతన్న. అపార్ట్‌మెంట్‌ ముందు 
గులామ్‌గిరీ చేసిన దైన్యం ఎలా మర్చిపోగలం. 
ఇలా ఒకటేమిటి ఎన్నో. ఎన్నెన్నో! ఉమ్మడి 
రాష్ట్రంలో మూకుమ్మడి కష్టాల ముష్టిఘాతాలు 
తిని అన్ని రంగాలూ చతికిలపడినవే!! 

2014 జూన్‌ 2.. తెలంగాణ కల 
సాకారమైన రోజు! ఆ క్షణం పాలపిట్ట స్వేచ్చగా 
ఎగురగలను అని రెక్కలు టపటపలాడించింది. 
బతుకమ్మ ఆట దర్జాగా ఆడేందుకు గజ్జె 
కట్టుకుంది. తెలంగాణ జానపదం పూర్వ 
వైభవాన్ని సంతరించుకుంటానని విశ్వసించింది. 
పంటచేలు, పాలకంకి నవ్వాయి. గోదావరి, 
కృష్ణమ్మలు ఎందుకో సంబురపడ్డాయి. ప్రకృతి 
అంతా పరవశిస్తున్నా.. మనుషుల్లో మాత్రం 
ఏదో దిగులు. తెలంగాణ వచ్చిందనే ఆనందం 
ఉన్నా. వచ్చిన రాష్టం మహోన్నతంగా 
తయారవుతుందో లేదోనన్న చిన్న అనుమానం. 
అందుకూ కారణాలు లేకపోలేదు. తెలంగాణ 
వస్తే కరెంట్‌ ఉండదని ఒకరు, నీళ్లు రావని 
మరొకరు, మనకు వ్యవసాయమే చేతకాదని 
ఇంకొకరు, హైదరాబాద్‌ నాశనమైపోతుందని 
వేరొకరు శాపాలు పెట్టారు. 

మన నాయకుడి దూరదృష్టి పసి 
తెలంగాణకు తగిలిన దిష్టినంతా 
రూపుమాపింది. దశాబ్దాలుగా గాడి తప్పిన 


6 తెలంగాణ * జూన్‌ 2023 


వ్యవసాయరంగాన్ని నెలల వ్యవధిలో పట్టాలెక్కించారు కేసీఆర్‌. చెరువులను 
పునరుద్ధరించడంతో పల్లెసీమ పచ్చగా మారింది. దారికొచ్చిన చెరువులు 
పట్టుతప్పకుండా అసాధ్యమైన క్రతువును తలపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 
తెలంగాణ మొత్తానికీ గోదావరిని పరిచయం చేశారు. పల్లమెరిగిన నీటిని పైకి 
దుమికించి చెలకల్లోనూ పన్నీరు చిలకరించారు. ఆనాడు భగీరథుడు కఠోర 
తపస్సుతో దివిజ గంగను భువికి రప్పిస్తే.. ఈ రాజర్షి తన మనోబలంతో, 
కర్తవ్య నిష్టతో గోదావరికి కొత్త దారి చూపించారు. బరాజ్‌లతో తల్లి 
తెలంగాణకు భుజకీర్తులు తొడిగారు. కాళేశ్వరం కాల్వలతో మన భూదేవికి 
హారాలు సమర్పించారు. కరువు నేలపై జలకేతనం ఎగరవేసి ఊరుకోలేదు 
ఆయన! కృషీవలుడి కష్టానికి వెన్నుదన్నుగా 'రైతుబంధుతో పంటసాయం 
అందించారు. ఫలితం పంట చేతకాదన్న చోట పుట్ల కొద్దీ ధాన్యం పుట్టింది. 
దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో 
నిలిచింది. 

సంప్రదాయ రంగాలైన వ్యవసాయం, చేనేత, కల్లుగీత, పాడి తదితర 
రంగాల్లో తెలంగాణ జాతీయ సగటును మించిన 
పురోభివృద్ధి సాధిస్తున్నది. మరోవైపు తెలంగాణ వస్తే 
హైదరాబాద్‌ అల్లకల్లోలం అయితదని, ఐటీకి చెల్లుచీటీ 
తప్పదనుకున్న వారికి భంగపాటు తప్పలేదు. 
ముఖ్యమంత్రి విజన్‌ రాష్ట్ర రాజధానిని విశ్వనగరిగా 
నిలబెట్టింది. మునుపెన్నడూ లేనంతగా హైదరాబాద్‌ 
ప్రగతిలో పరుగులు తీస్తున్నది. ఐటీ ఎగుమతులే 
ఇందుకు సాక్ష్యం. ఐటీ సెక్టార్‌లో దేశంలో అత్యధిక 
ఆఫీస్‌ స్పేస్‌ కలిగి ఉన్న నగరంగా మన రాజధాని 
రికార్డు సృష్టించింది. ఐటీ ఎగుమతుల్లో, అభివృద్ధిలో 
దేశ సగటును తోసిరాజని ప్రథమ స్థానంలో నిలిచింది. 
2013-14లో ఐటీ ఎగుమతులు రూ.58 వేల కోట్లు 
కాగా, రాష్ట్రంలో 3.28 లక్షల మంది ఐటీ ఉద్యోగులు 
ఉండేవారు. ఇప్పుడు ఉద్యోగుల సంఖ్య రి లక్షలకు 
చేరుకుంది. 2021-22 సంవత్సరానికి గాను 1.88 
లక్షల కోట్ల ఎగుమతులు సాధించింది. జాతీయ సగటు 
వృద్ధిరేటు 1 2021-22లో 17.2 శాతం. కాగా, 26. 14 
వృద్దిరేటు సాధించిన తెలంగాణ ఐటీ విశ్వగురువుగా నిలిచింది. ఇది జాతీయ 
సగటు కన్నా 9 శాతం అధికం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, 
అమెజాన్‌, ఆపిల్‌ వంటి సంస్థలు తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను 
హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. ఇవన్నీ నవ వసంతాల్లోనే సాధించిన 
ఘనతలు కావడం విశేషం. 

24 గంటల కరెంట్‌తో రైతన్నకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం కష్టం 
వస్తే అతని కుటుంబానికి 'రైతుబీమా'తో ధీమా కల్పించింది. నేతన్నకు 
చేయూతనిచ్చింది. వృద్దులకు ఆసరా, ఒంటరి మహిళలకు భరోసా, ఆడపిల్లకు 
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ, తాజాగా 
కులవృత్తుల ప్రోత్సాహానికి లక్ష సాయం ఇలా ఒకటేమిటి ప్రతి రంగంలోనూ 
తెలంగాణ ఇప్పుడు దేశానికి పెద్దన్న. శతాబ్దాలుగా అణగారిన వర్గంగా ఉన్న 


7 తెలంగాణ 


దళితులకు అండగా ఉంటామని ఎందరో చెప్పారు. 
అవన్నీ నీటిమీద రాతలే అయ్యాయి. దళిత 
కుటుంబాల ఉన్నతి కోసం నికరంగా పది లక్షల 
రూపాయల సాయం చేస్తూ నిఖార్సయిన ప్రోత్సాహం 
అందిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ మానస పుత్రిక ఈ పథకం. దేశమంతా 
అమలుచేయాల్సిన అరుదైన అవసరం ఇది. 
చివరిగా తెలంగాణ ఓ అద్భుతం. అభివృద్ధిలో, 
సంక్షేమంలో పెద్దన్న తెలంగాణ అనడగానికి 
ఇంతకన్నా నిదర్శనాలు ఏం అవసరం. ఇంకా 
అనుమానాలుంటే.. పల్లెకు వెళ్లి చూస్తే ప్రకృతి వనం 
చెబుతుంది. హైదరాబాద్‌ నడిబొడ్డున నిలిస్తే ప్రైడ్‌ 
ఆఫ్‌ తెలంగాణగా నిలిచిన రాష్ట సచివాలయం 
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్మర్‌ పరిపాలనా సౌధం 


తెలియజేస్తుంది. ఊరూరా వెలిసిన రైతు వేదికలు 
చెబుతాయి. జిల్లా కేంద్రాల్లో వెలసిన సమీకృత 
కలెక్టరేట్‌ భవనాలు బోధిస్తాయి. మన రాష్ట్రం 
ప్రగతికి నిలువెత్తు చిహ్నం. మన ముఖ్యమంత్రి 


విజన్‌కు మేర లేదు. సంపదను స ష్టించడమూ 
ఆయనకు తెలుసు. జీడీపీని మించిన వృద్ధిరేటుతో 
రాష్ట్ర పురోగతి సాధించడమే ఇందుకు నిదర్శనం. 


దటీజ్‌ కేసీఆర్‌.. దటీజ్‌ అవర్‌ తెలంగాణ!! 


9 జూన్‌ 2023 


నవ వసుంతాల 


rare 


“గంగా జమునా తెహజీబొగా చరిత్రలో నిలిచిన అప్పటి హైదరాబాద్‌ 
రాష్ట్రాన్ని విభజించిన స్టేట్స్‌ దీ ఆర్గనైజేషన్‌ కమీషన్‌ తెలంగాణ ప్రజల 
అనుమానాలను, భయాందోళనలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం 
కోసం సిఫార్సు చేసింది. ఆనాడే తెలంగాణ రాష్టాన్ని ఏర్పాటు చేసి వుంటే 
ఈ రాష్ట్ర చరిత్ర మరోలా ఉండేది. కృష్ణా, గోదావరి జలాలతో లక్షలాది 
ఎకరాలు యాభై ఏళ్ళ క్రితమే సస్యశ్యామలమై సుభిక్షంగా వుండేవి. 
వందలాది విద్యార్థులు, యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో 
సమిధలై మరణించె వారు కాదు. లక్షలాది మంది భార్యా బిడ్డలను వదిలి 
గల్ఫ్‌ దేశాల బాట పట్టకపోయి వుండేవారు. లక్షలాది పాలమూరు రైతు 
కూలీలకు వలస పోవాల్సిన దుస్థితి వుండేదికాదు. బోర్ల కోసం అప్పులు 
చేయాల్సిన అవసరంగానీ, పరువు కోసం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన 
పరిస్థితి గానీ వచ్చేది కాదు. నక్సల్బరీ, శ్రీకాకుళంలో విఫలమైన 
విప్లవోద్యమాల చేదు అనుభవాల తర్వాత కూడా మళ్లీ రక్తసిక్తమైన బాటనే 


8 * తెలంగాణ 


శెదిసిలెట్రు 9 


ఎంచుకొని బూటకపు ఎన్‌కౌంటర్లలో అత్యంత దారుణంగా 
ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన స్థితి వేలాది మంది 
యువకులకు రాకపోయేది. మరోవైపు చదువుల మీదే 
ధ్యాస వుంచి అష్ట కష్టాలకోర్చి ఉన్నత విద్యనభ్యసించి 
మెరుగైన జీవితాల కోసం విదేశాల బాట పట్టాల్సిన 
అవసరం లక్షలాది తెలంగాణ విద్యావంతులకు, 
నిపుణులకు రాకపోయేది. 

ఒక్కమాటలో చెప్పాలంటే జస్టిస్‌ ఫజల్‌ అలీ కమీషన్‌ 
(ఎస్‌.ఆర్‌.సి) సిఫార్సులను అప్పటి ప్రధాని నెహ్రూ 
గౌరవించి తెలంగాణ రాష్రాన్ని ఏర్పాటు చేసివుంటే మూడు 
తరాల ప్రజలు సుఖశాంతులతో జీవితాలను సుసంపన్నం 
చేసుకొని వుండేవారు. పాలకులు ఆంధ్ర నేతల ఒత్తిళ్ళకు 
లొంగి తీసుకున్న ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం కోట్లాది 
జీవితాలలో చీకట్లను నింపింది. సుమారు ఇరవై రెందేళ్ళ 
క్రితం తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్‌ ప్రకటించినట్టే 
“నెత్తుటి తెలంగాణ హరిత తెలంగాణగా రూపాంతరం 
చెందింది. వలసలు తిరోగమనం చెంది స్వంత పొలాల్లో 
పసిడి పంటలను పండిస్తున్నారు పాలమూరు రైతులు. 
ఎండిన చెరువులు మండుటెండల్లో అలుగులు దుముకుతూ 
వాగులు పొంగిపొర్లుతున్నాయి. బోర్లు, బావులు మోటార్లు 
లేకుండానే నేలను ముద్దాడుతున్నాయి. 

తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా 21 రోజులు 
దశాబ్ది ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్న 
శుభ తరుణంలో ఒక్కో రంగంలో వచ్చిన మార్పుల 
గురించి గణాంకాలతో సహా తెలుసుకుందాం. నవ 


9 జూన్‌ 2023 


వసంతాల వికాసాన్ని నలువైపులా జనక్షేత్రానికి చేర్చుదాం. 


వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలు : 


ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసే ప్రజలు 55. 49శాతం. 
2014-15లో ఈ రంగంలో సాధించిన వివిధ ఉత్పత్తుల స్టూల విలువ 
(ప్రస్తుత ధరల ప్రకారం) రూ. 76,128 కోట్లు కాగా 2022-28లో 
రూ. 2,17,877 కోట్లు. ఈ రంగంలో అభివృద్ధి రేటు 9.97 శాతం. 

ఈ రంగ ఉత్పత్తుల స్టూల విలువలో గతంలో వ్యవసాయ ఉత్పత్తులదే 
అగ్రస్థానం కాగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న 
నిర్ణయం వల్ల రాష్ట్రంలోని గొర్రెల, బర్రెల పథకం సత్ఫలితాలనిచ్చి ఆగ్రస్థానం 
పశురంగం (లైవ్‌స్టాక్‌)కు 4/7. 69శాతం దక్కింది. వ్యవసాయ పంటల స్థూల 
ఉత్పత్తి శాతం 45.20. చేపల, రొయ్యల స్టూల ఉత్పత్తి విలువ 2022-28లో 
3.05 శాతం, అటవీ స్టూల ఉత్పత్తి విలువ 4.06 శాతం. 

సాగునీటి రంగం అభివృద్ధిలో రాష్ట్రంలో రైతులు ఖరీఫ్‌తో 
బాటు రబీలో కూడా అత్యధికంగా వరి పండిస్తున్నారు. ఖరీఫ్‌ 
రబీ కలిపితే దేశంలోనే తెలంగాణ మొదటి సానంలో వున్నది. 
ఇప్పటి దాకా పంజాబ్‌కు అగ్రస్థానంలో ఉందేది. ఆ 
రాష్ట్రంలో వరి ఒక్క సీజన్‌లోనే సాగవుతున్నది. తెలంగాణ 
గతంతో (2015-16)తో పోల్చితే వడ్ల ఉత్పత్తిలో 342శాతం 
అభివృద్ధిని సాధించింది. 2015-16లో 45.71 లక్షల 
మెట్రిక్‌ టన్నుల వడ్లు పండగా, 2021-22లో 202 లక్షల 
మెట్రిక్‌ టన్నులు పండినవి. పత్తి ఉత్పత్తిలో కూడా 
2015-16తో పోల్చితే 38శాతం అభివృద్ధిని (18. 85 లక్షల 
మెట్రిక్‌ టన్నుల నుండి 25.08 లక్షల మెట్రిక్‌ టన్నులు) 
గమనించవచ్చు. వరి పంట పండే మొత్తం భూమి (రెండు 
పంటల) విస్తీర్ణంలో 279 శాతం, పత్తి విస్తీర్ణం 6 శాతం 
పెరిగింది. 

ఈ రంగంలో మరో ముఖ్యమైన అంశం పశు సంపద. 
2019 లైవ్‌ స్టాక్‌ సెన్సెస్‌లో గొర్రెల సంఖ్యలో దేశంలోనే 2012లో రెండో 
స్థానంలో వున్న మన రాష్ట్రం మొదటి స్థానాన్ని పొందింది. 2012తో పోల్చితే 
48.51 శాతం అభివృద్ధిని (1కోటి 28 లక్షల నుండి 1 కోటి 98 లక్షలకు) 
సాధించాం. సుమారు మూడు లక్షల డెబ్బయి వేల మంది గొరైల పథకం, 
70 వేల మంది బర్రెల పథకం ద్వారా గొల్ల కుర్మ వృత్తిదారులు లబ్ది 
పొందినారు. కోడి గ్రుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే మూడవ స్థానంలో (1,667 
కోట్లు), మాంసం ఉత్పత్తిలో ర్‌వ స్థానంలో (10.04 లక్షల టన్నులు), పాల 
ఉత్పత్తిలో 13వ స్థానంలో (58.07 లక్షల టన్నులు) (2021-22) నిలిచింది 
తెలంగాణ. 

మొత్తం పశుసంపద స్తూల విలువ అభివృద్ధిని (గణాంకాలు) పరిశీలిస్తే 
2014-15లో రూ. 29,282 కోట్లుండగా 2022-28లో రూ. 1,03,895 
కోట్లకు వృద్ధి చెందింది. దీనికి కారణం 2012లో మొత్తం పశు సంపద 2 
కోట్ల 67 లక్షలు కాగా ప్రస్తుతం 3 కోట్ల 26 లక్షలు (అభివృద్ధి రేటు 22శాతం). 
గొర్రెల సంఖ్యలో దేశంలోనే అగ్రస్థానంలో వుండగా మొత్తం పశు సంపదలో 


9 * తెలంగాణ 


వశ్చిమ బెంగాల్‌ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ 
ఉన్నది. తెలంగాణలో ప్రస్తుతం వున్న పశువుల 
సంఖ్య 42.30 లక్షలు, మేకలు 49.3 లక్షలు, 8 
కోట్ల కోళ్ళు, చేపల ఉత్పత్తి 8.76 లక్షల టన్నులు, 
రొయ్యలు 13,827 టన్నులు. ఈ రంగం స్తూల 
ఉత్పత్తిలో 75 శాతం పాలు మరియు మాంసం 
ఉత్పత్తిదే. 

రైతుల ఆత్మహత్యలను ఆపాలంటే, లేదా 
కనీసానికి తగ్గించాలంటే అన్ని రకాలుగా వారిని 
ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావించారు. 
తొలిచర్యగా లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి 
రెండు పర్యాయాలు అమలు చేశారు. సాగునీరందే 
భూమి పై పన్నులను, బకాయిలను రద్దు చేశారు. 


ఉచితంగా నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు 
అందిస్తున్నారు. “నా స్వప్నం - నా ధేయ్యం కోటి 
ఎకరాల మాగాణం” అని ప్రకటించిన ముఖ్యమంత్రి 
పంట భూమి కోటి ముప్పయి అయిదు లక్షల 
ఎకరాలకు కృష్ణా, గోదావరి జలాలనందించాలని 
సంకల్పించి కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులను 
నిర్మిస్తున్నారు. ఈ చర్యలతో బాటు మరో ముఖ్యమైన 
సహాయం రైతుబంధు”. 2018 వానాకాలంలో 
ప్రారంభించిన ఈ పథకం ద్వారా రూ. 65,192 
కోట్లు సుమారు 65 లక్షల మంది రైతులు (91 
శాతం పేద, మధ్యతరగతి) లబ్ది పొందినారు. రైతుల 
సంరక్షణకు రైతు బీమా పథకాన్ని 2018లో 
ప్రభుత్వం ప్రారంభించింది. ఏ కారణంతో రైతు 
మరణించినా రూ. 5 లక్షలు రైతు కుటుంబానికి 


9 జూన్‌ 2023 


లభిస్తుంది. ఇప్పటి వరకు 95,416 కుటుంబాలకు రూ. 4771 కోట్లు 
అందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

ఈ పథకాలన్నీ సత్ఫలితాలనివ్వడం వల్లనే మొత్తం సాగునీరందే భూమి 
విస్తీర్ణం పెరిగి (62.48 లక్షల ఎకరాల నుండి 185 లక్షల ఎకరాలకు) 
పంటల ఉత్పత్తి 117 శాతం పెరిగింది. 

రైతులు పండించిన ధాన్యాన్ని కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం 
కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నది. వరి పండించే రైతులకు 
మరింత ఎక్కువ ఆదాయం పొందడానికి, పంటల మార్చిడి, ఆయిల్‌ పామ్‌ 
వంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. 

ఆయిల్‌ పామ్‌ సాగులో దేశంలోనే 6వస్థానం (68,440 ఎకరాలు 
2021-22) మెష్‌ ఫ్రూట్‌ బంచ్‌ల ఉత్పత్తిలో 2వ స్థానం, ఆయిల్‌ 
ఉత్పత్తిలో మొదటి స్థానం (19. 32శాతం) తెలంగాణ రాష్ట్రానిదే. 

వ్యవసాయం దాని అనుబంధ రంగాల స్తూల విలువ ఉత్పత్తులలో 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 186 శాతం పెరిగింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయం, సాగునీరు, పశు సంపద 
రంగాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వడం వలన 1994-2014 మధ్య 
కాలంలో వేల సంఖ్యలో జరిగిన రైతుల ఆత్మహత్యలు చాలావరకు 
తగ్గినట్లు పార్లమెంట్‌లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 


హారి కల్చర్‌ (తోటల పెంపకం) 


తెలంగాణలోని మొత్తం పంట భూమి (రెండు పంటలు పండే భూమి) 
198 లక్షల ఎకరాల్లో (2021-22) ఉద్యాన పంటల విస్తీర్ణం 12.94 
లక్షల ఎకరాలు (మొత్తం పంట భూమిలో 6. 52శాతం). 2015-16 
నుండి 2021-22 మధ్య పెరిగిన విస్తీర్ణం 240 శాతం (3.80ల ఎకరాల 
నుండి 12.94 లక్షల ఎకరాలు). ఉద్యాన పంటల ఉత్పత్తులు 
2015-16లో 29.32 లక్షల మెట్రిక్‌ టన్నుల నుండి 2021-22లో 
54. 82లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరిగినవి (86.97శాతం). 

కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ద పెట్టి ఆయిల్‌ 
పామ్‌ సాగును పెంచారు. గ్రీన్‌ హౌజ్‌లకు భారీ సబ్సిడీలు ఇచ్చారు. 
వెదురు పెంపకాన్ని ప్రోత్సహించడానికి నేషనల్‌ బ్యాంబూ మిషన్‌ 
(ఎన్‌బిఎం)ను ఏర్పాటు చేశారు. “మిషన్‌ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ డెవలప్‌మెంట్‌ 


10 * తెలంగాణ 


ఆఫ్‌ హార్టికల్చర్‌ (ఎంఐడి హెచ్‌)ను నెలకొల్పారు. 
ములుగులో (సిద్దిపేట జిల్లా) కొండాలక్ష్మణ్‌ బాపూజీ పేర 
హార్టికల్చర్‌ యూనివర్సిటీని ప్రారంభించారు. 2020-21 
లో వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువ 
రూ. 85,959 కోట్లు కాగా, ఉద్యాన పంటల స్ఫూల 
ఉత్పత్తి విలువ రూ. 26,673 కోట్లు. మిరప, పసుపు, 
మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, ఆయిల్‌పామ్‌, 
కూరగాయలు ప్రధాన ఉద్యాన పంటలు. రసాయన 
ఎరువులకు బదులు ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ 
12,266 యూనిట్ల వర్మి బెడ్స్‌, కంపోస్టును సబ్బీడీపై 
రైతులకందించారు. 


పారిశ్రామిక రంగం 


పారిశ్రామిక స్థూల ఉత్పత్తి విలువ 2022-28లో 
రాష్ట్రం మొత్తం స్టూల ఉత్పత్తి విలువ (జిఎస్‌విఎ)లో 
18.96 శాతం. రాష్ట్రం మొత్తం ఉపాధి రంగంలో 
21శాతం ఈ రంగంలో ఉన్నారు. 2014-15 నుండి 
2021-22 మధ్య 10. 12శాతం వృద్ధి రాష్ట్ర పారిశ్రామిక 
రంగంలో నమోదైంది. మ్యానుఫాక్చరింగ్‌ రంగంలో 
12.21శాతం వృద్ధిని సాధించి దక్షిణ భారత దేశ రాష్ట్రాల్లో 
అగ్రగామిగా వున్నది. 

2014లో పారిశ్రామిక అనుమతులను సరళతరం 
చేస్తూ టిఎస్‌ఐపాస్‌ (తెలంగాణ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు 
అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌) విధానాన్ని 
రూపొందించింది ప్రభుత్వం. దీని ద్వారా 22,110 
ప్రతిపాదనలకు గత 9 ఏళ్ళలో అనుమతులు లభించాయి. 
(సుమారు రూ. 2,53,575 కోట్ల పెట్టుబడి). బెత్సాహిక 
పారిశ్రామికవేత్తలను 2014-15 నుండి 2023 వరకు 
రూ. 3457.91 కోట్లు టి-ఐడిఈఎ (తెలంగాణ 
ఇండగస్టియల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రపెన్యూర్‌ 
అడ్వాన్స్‌మెంట్‌). దళిత పారిశ్రామిక వేత్తలను 
ప్రోత్సహించడం కోసం టి-మైడ్‌ (టిఎస్‌ ప్రోగ్రాం ఫర్‌ 
రాపిడ్‌ ఇంక్యెబేషన్‌ దళిత్‌ ఎంటర్‌(ైన్యూర్‌)ను 
ప్రారంభించింది ప్రభుత్వం. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి దాకా 
19,139 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉత్పత్తి మొదలు 
పెట్టాయి. ఈ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల్లో ౩ 
లక్షల 53 వేల మంది కార్మికులు ఉపాధి పొందారు. 

టిఎస్‌ఐఐసి (తెలంగాణ స్టేట్‌ ఇండస్ర్టియల్‌ 
ఇనా స్టక్చర్‌ కార్పోరేషన్‌)ను నోడల్‌ ఎజన్సీని ఏర్పాటు 
చేసి పారిశ్రామికాభివృద్ధి కోసం లక్షా యాభైవేల ఎకరాల 
ప్రభుత్వ భూమిని అప్పగించింది. దీనిలో 28,500 


* జూన్‌ 2023 


ఎకరాల భూమిని సేకరించి వాటిలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయల 
పెట్టుబడితో పలు పరిశ్రమలు ఏర్పాటైనాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్‌షిప్‌ 
ప్రాజెక్టులైన ఫార్మాసిటీ, నిమ్జ్‌ జహీరాబాద్‌, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ 
ఎలక్రానిక్స్‌ మాను ఫాక్చరింగ్‌ క్లస్టర్లు, ఫైబర్‌ గ్లాస్‌ కాంపోజిట్‌ క్లస్టర్‌, 
చందన్‌వల్లి, దండు మల్మాపూర్‌, సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ (స్త్రీల 
పార్క్‌ మెగా ఫుడ్‌ పార్క్‌ (బుగ్గపాడు), సిరిసిల్లా అప్పెరల్‌ (దుస్తులు) పార్క్‌ 
వంటి 59 పారిశ్రామిక పార్ములను ఇప్పటికే అభివృద్ధి చేయగా, మరో 70 
పార్కులు వివిధ స్థాయిల్లో రూపుదిద్దుకుంటున్నాయి. 

మహిళా పారిశ్రామిక వేత్తల కోసం 2017లో వీ హబ్‌ను ఏర్పాటు చేయగా, 
1495 స్టార్టప్‌లు ప్రారంభమైనాయి. సుమారు రూ. 66 కోట్లు ఫండ్‌తో 2,823 
ఉద్యోగాల సృష్టి జరిగింది. 

టెక్నాలజీలో నూతన ఆవిష్మరణల కోసం టి-హబ్‌, టి-హబ్‌ 2.0లను 
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్‌ ఏర్పాటు చేశారు. టి-హబ్‌లో 2015 నుండి 
నేటి వరకు 2500 స్టార్టప్‌లకు రూ. 1860 కోట్ల పెట్టుబడులు సమకూరి 
12,000 ఉద్యోగాల సృష్టి జరిగింది. 

టి-హబ్‌2.0ను 28-6-2022న ముఖ్యమంత్రి ప్రారంభించారు. 4000 
స్టార్టప్‌లతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆవిష్కరణల కేంద్రం. 
రూ. 2269 కోట్ల ఫండింగ్‌ జెనోట్‌, మైగేట్‌, విషెల్‌ (డైవ్‌, 
అవుట్‌ప్లే, డ్రింక్‌ (ప్రైమ్‌, ఆడ్‌ఆన్‌మో, వంటి స్టార్టప్‌లకు 
లభించాయి. 

సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో వందలాదిగా చేనేతకారులు 
ఆత్మహత్యల పాలైనారు. 2017లో పరిశ్రమల మంత్రిగా వున్న 
కేటీఆర్‌ చొరవతో ప్రభుత్వం “నేతన్నకు చేయూతి అనే 
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం నేతన్నల సామాజిక 
భద్రత కోసం రూ. 90 కోట్లతో ప్రారంభించారు. లబ్దిదారుడు తన 
వేతనంలో 8 శాతం సేవింగ్‌ ఖాతాలో జమ చేస్తు ప్రభుత్వం దానికి 
రెండింతలు జమచేస్తుంది. మూడేళ్ళ కోసం ప్రారంభించిన ఈ 
పొదుపు పథకాన్ని మరో మూడేళ్ళ కోసం పొడిగించింది ప్రభుత్వం. 

రైతు బీమా వలె నేతన్న బీమాను ప్రారంభించింది ప్రభుత్వం. 
సుమారు 36 వేల మంది లబ్టిదారులుగా అర్హత పొందినారు. 
చేనేత కారులకు అవసరమైన నూలు, రంగులు, రసాయనాలపై 40 శాతం 
సబ్సిడీ, మంచి వేతనం పొందే విధంగా సహాయం చేయడం కోసం “చేనేత 
మిత్ర పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. 

జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా చేనేతకారులకు 138 కోట్ల 
24లక్షలు 928 రూపాయలు వీవర్స్‌ సొసైటీలకు వర్కింగ్‌ కాపిటల్‌ను, 
రుణాలను అందించింది ప్రభుత్వం. 2022-23లో 18 కోట్ల 45 లక్షల 88 
రూపాయలను చేనేత సొసైటీలకు అందజేశారు. దీనితోబాటు పావలా వడ్డీ 
పథకం కూడా నేత పని వారికి అందుబాటులోకి తెచ్చింది. 

పొదుపు నిధి పథకాన్ని పవర్‌లూమ్‌ వీవర్స్‌ కోసం (నేతన్నకు చేయూత” 
పథకం ద్వారా లబ్దిపొందుతున్న చేనేతకారులతో సమానంగా) రూపొం 
దించింది. 11,815 మంది పవర్‌లూమ్‌ వీవర్స్‌ రిజిష్టర్‌ చేయించుకున్నారు. 

తెలంగాణలో అత్యధికంగా పత్తి పండిస్తున్న జిల్లా వరంగల్‌కు సమీపంలో 


11 + తెలంగాణ 


కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్మ్‌ను ప్రభుత్వం 1190 
ఎకరాల్లో నిర్మిస్తున్నది. రూ. 11,586 కోట్ల 
పెట్టుబడికి ఇక్కడ అవకాశం వున్నది. 1,13,000 
మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దేశవ్యాప్తంగా ఇతర 
దేశాల నుండి 22 సంస్థలు ప్రభుత్వంతో 
ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సంస్థల ద్వారా రూ. 
3400 కోట్ల పెట్టుబడివస్తుంది. సుమారు 23,800 
మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

తెలంగాణలో లెదర్‌ ఇండస్ట్రీ అభివృద్ధికై గత 
ప్రభుత్వాలు సమైక్య రాష్ట్రంలో చేసిందేమీ లేదు. 
తెలంగాణ స్టేట్‌ లెదర్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషన్‌ 
కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (టిఎస్‌ఎల్‌ఐపిసి) చెన్నైలోని 
సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో 6 మినీ లెదర్‌ 
పార్మ్‌ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నది. 
ప్రభుత్వం 164 ఎకరాల భూమిని ఈ పార్మ్‌ల కోసం 
కేటాయించింది. 


ఫార్మా ఉత్పత్తులకు హైదరాబాద్‌ను గ్లోబల్‌ 
రాజధానిగా మార్చాలని కేసీఆర్‌ సంకల్పం. మన 
రాష్ట్రం నుండి విదేశాలకు జరిగే ఎగుమతులలో 
సుమారు 30 శాతం ఫార్మా ఉత్పత్తులే. 2015-16 
నుండి 2020-21 మధ్య రూ. 21,562 కోట్ల 
ఎగుమతులు జరిగినవి. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల 
వద్ద 14,029 ఎకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 
ఫార్మా సిటీలో రూ. 64 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే 
అవకాశం ఉన్నది. ఫలితంగా సుమారు నాలుగు 
లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 

2014 మే నెలలో తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ 
ప్రాసెసింగ్‌ సొసైటీని అప్పటి ప్రభుత్వం ఏర్పాటు 


9 జూన్‌ 2023 


చేసింది. దీనిలో 39,748 యూనిట్లు రిజిస్టర్‌ చేసుకున్నాయి. రూ. 2,676 
కోట్ల స్థిరమైన పెట్టుబడితో ఈ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో 25 
శాతం పరిశ్రమలు వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన 
ఉత్పత్తులకు 12.5శాతం విలువను అదనంగా సమకూర్చుతాయి. 
2021లో ప్రభుత్వం “ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రిజర్వేషన్‌ పాలసీ”ని 
రూపొందించింది. 7,150 ఎకరాల్లో 21 స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను 
ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. 2022 నవంబర్‌ 30 
వరకు 3,038 ఎకరాల్లో 1,031 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకు 
ఉత్తర్వులిచ్చారు. వివిధ తెలంగాణ జిల్లాల్లో సుమారు వంద వరకు ఫుడ్‌ 
ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులను ప్రారంభిస్తున్నాయి. 
ఈ రంగంలో సుమారు 10వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం 
వున్నది. రూ. 4200 కోట్ల పెట్టుబడితో ఏర్పడుతున్న యూనిట్ల అభివృద్ధి 
దశల్లో వున్నది. 


ఆయిల్‌ పామ్‌ సాగును మూడేళ్ళలో 20 లక్షల ఎకరాల్లో సాగు చేసే 
విధంగా ప్రోత్సహించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సుమారు 100 


ఆయిల్‌ మిల్లుల ఏర్పాటుకు రూ. 
అవసరమవుతుంది. 

రాష్ట్రంలోని ఖనిజ (మినరల్స్‌) పరిశ్రమ వివరాల్లోకి వెళ్తే మొత్తం 
2025 పరిశ్రమలున్నాయి. 88,821 హెక్టార్ల భూమిని మైనింగ్‌, క్వారీ, 
స్టోన్‌ కటింగ్‌ పరిశ్రమలకు కేటాయించారు. నవంబర్‌ 2022 నాటికే ఈ 
ఆర్థిక సంవత్సరంలో రూ. 6569.82 కోట్ల మినరల్‌ ఉత్పత్తుల ద్వారా 
ప్రభుత్వానికి ఆదాయం లభించింది. 2014 నుండి ఇప్పటి వరకు రూ. 
32,184.26 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు వచ్చింది. 

ఇసుక అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గడిచిన తొమ్మిదేళ్ళలో 
వచ్చిన ఆదాయం రూ. 5,288.30 కోట్లు. ప్రతి సంవత్సరం సుమారు 
రూ. 800 కోట్ల ఆదాయం లభిస్తున్నది. సమైక్య రాష్ట్రంలో అక్రమ ఇసుక 
రవాణా విచ్చల విడిగా జరిగినందున ఏ సంవత్సరం కూడా కనీసం రూ. 
100 కోట్లు ఖజానాకు చేరలేదు. టిఎస్‌ ఎండిసి (తెలంగాణ రాష్ట్ర మినరల్‌ 
డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌) ద్వారా ఇసుక సేకరణ, సరఫరా 
జరుగుతున్నది. ఈ రంగంలో సుమారు 5 వేల మంది ఉపాధి 
పొందుతున్నారు. ఇసుక అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 
మూడో వంతు డబ్బును డిస్ట్రిక్ట్‌ మినరల్‌ ఫౌండేషన్‌కు ఇస్తున్నది ప్రభుత్వం. 


16వేల కోట్ల పెట్టుబడి 


12 + తెలంగాణ 


విద్యా సంస్థల అభివృద్ధికి, వైద్య సదుపాయాలకు, 
మరుగుదొడ్ల ఏర్పాటుకు, మౌలిక వసతుల మెరుగుదలకు 
ఈ డబ్బును వినియోగిస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా 
వినియోగదారుల ఇంటికి నేరుగా ఇసుక రవాణా 
జరుగుతున్నది. “సాండ్‌ టాక్సీ సర్వీస్‌ సిగా ఈ 
సదుపాయానికి పేరు పెట్టారు. అక్రమ న! ఆపడానికి 
సిసి కెమెరాలు, ధరల సమాచారానికి కాల్‌ సెంటర్‌ను 
ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 

దక్షిణ భారత దేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలున్న 
రాష్ట్రం తెలంగాణ. 11,8849.54 మిలియన్‌ టన్నుల 
బొగ్గు నిల్వలు గోదావరి వ్యాలీలో ఉన్నాయి. 2021- 
22లో సింగరేణిలో బొగ్గు అమ్మకాల ద్వారా లభించిన 
ఆదాయం రూ. 20,500 కోట్లు. సింగరేణి పలు 
అంతర్జాతీయ అవార్డులను ప్రతి యేటా స్వంతం 
చేసుకుంటున్నది. 

సున్నపురాయి మైనింగ్‌ ద్వారా 18 కోట్లు, సిమెంట్‌ 
పరిశ్రమ ద్వారా ప్రతియేటా రూ. 400 కోట్ల ఆదాయం 
రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది. సుమారు మూడువేల మంది 
ఉద్యోగులు, పరోక్షంగా మరో 10 వేల కుటుంబాలకు ఈ 
పరిశ్రమల ద్వారా ఉపాధి లభిస్తున్నది. 

ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ ఇండస్ట్రీ త్వరితగతిన అభివృద్ధి 
చెందడానికి ప్రభుత్వం అనేక చేపట్టింది. ఆదిభట్ల, 
నాదర్‌గుల్‌ ప్రాంతంలో ఏరోస్పేస్‌ పార్క్‌లను ఏర్పాటు 
చేయడం జరిగింది. ఇదికాక జిఎమ్‌ఆర్‌ ఏరోసే స్పెస్‌ పార్క్‌ 
శంషాబాద్‌ ఏయిర్‌పోర్టు సమీపంలో వున్నది. ఈ- సిటీ, 
హార్డ్‌వేర్‌ పార్క్‌ 1,2లలో, ఇబ్రహీంపట్నంలోని టిఎస్‌ఐఐసి 
కాంపోజిట్‌ పార్క్‌లో కూడా విమానాల డ్రోన్ల తయారీకై 
అవసరమయ్యే విడిభాగాలు, ఇంజన్లు ఇతర పరికరాలు 
ఉత్పత్తి చేస్తారు. ఇప్పటికే సుమారు 1000 ఎంఎస్‌ఎంఈ 
పరిశ్రమలు ఈ రంగంలో నెలకొల్పబడినాయి. 25 పెద్ద 
కంపెనీలు కూడా ఏర్పాటవుతున్నవి. 

రాష్ట్ర ప్రభుత్యం ఏర్పాటు చేసిన టాస్క్‌ (తెలంగాణ 
అకాడమీ ఆఫ్‌ స్మిల్‌ & నాలెడ్ట్‌) కొత్త పరిశ్రమలకు 
అవసరమైన నిపుణులను తయారు చేయడానికి 
అవసరమైన శిక్షణను ఇస్తున్నది. 

ప్రపంచ స్థాయి కం పెనీలు బోయింగ్‌, సాఫ్రాన్‌, జీఈ, 
లాక్‌హీడ్‌ మార్జిన్‌ వంటివి టాటా కంపెనీలతో కలిసి 
జాయింట్‌ వెంచర్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. 


సర్వీసెస్‌ రంగం 


తెలంగాణ జిఎస్‌డిపి 2022-28లో (జిఎస్‌విఎలో 
రూ. 7,50,408 కోట్లు (62. 81శాతం) వాటా ఈ సేవల 


* జూన్‌ 2023 


నందించే రంగానిదే. ఈ రంతంలో గత ఐదేళ్ళలో వృద్ది 162. 37శాతం 
(2014-15లో రూ. 2,86,011 కోట్లు) వున్నది. 

టూరిజం, రియల్‌ ఎస్టేట్‌, హోటళ్ళు, ట్రాన్స్‌పోర్ట్‌, ట్రేడ్‌ అండ్‌ రిపేర్‌, 
కమ్యూనికేషన్‌, రెస్టారెంట్లు, ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌, నివాస సముదాయాలు 
(బిల్డర్స్‌), ఐటి వంటివి సర్వీసెస్‌ రంగానికి చెందినవి. 

ఐటి రంగ గ్రోత్‌ రేట్‌ 15.67శాతంగా వున్నది. ఐటి ఉద్యోగుల సంఖ్య 
2014తో పోల్చితే 3.7లక్షల నుండి 7.7 లక్షలకు పెరిగింది. ఐటి మంత్రి 
కేటీఆర్‌ చొరవతో ఐసిటి పాలసీ రూపొందించబడింది. ప్రపంచ దిగ్గజ 
సంస్థలకు హైదరాబాద్‌ ఇప్పుడు చిరునామాగా మారింది. మూడో వంతు 
పనివారు (వర్కర్స్‌) సేవారంగంలోనే వున్నారు. 

సర్వీసెస్‌ సెక్టార్‌లో ౩8శాతం రియల్‌ ఎస్టేట్‌, నివాస భవనాలు, వివిధ 
వృత్తులదే. 28.34 శాతం ట్రేడ్‌, హోటల్స్‌, రెస్టారెంట్లు, రిపేర్‌ రంగానిదే. 
2014-15 నుండి 2022-23 వర్తకం (ట్రేడ్‌), రిపేర్‌ సర్వీసుల్లో గ్రోత్‌ ఈ 
తొమ్మిదేళ్ళలో 258శాతం (2014-15లో రూ. 56,974 కోట్ల నుండి 
2022-23లో రూ. 2,04,187 కోట్లఉ) వుండగా హోటల్స్‌, రెస్టారెంట్స్‌ 
సంబంధిత రంగంలో వృద్ది కేవలం 15.79శాతం మాత్రమే వున్నది. ఈ 9 
ఏళ్లలో ఐటి ఉత్పత్తుల ఎగుమతుల్లో మూడు రెట్లు అభివృద్ధి నమోదైంది. 
2014-15లో రూ. 66,276 కోట్లుండగా 2021-22లో రూ. 1,83,569 
కోట్లు. 


మౌలిక వసతులు : 


తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పొడవు 1,09,260 కి.మీ. దీనిలో 51శాతం 
53,445కి.మీ. తారు రోడ్డు. 10శాతం సిమెంట్‌ రోడ్డు. 30శాతం 
(31,209కి.మీ.) అన్‌మెటల్డ్‌ రోడ్లే. 9శాతం (8,828కి.మీ. మెటల్‌ రోడ్లు) 
రాష్ట్రంలోని మొత్తం వాహనాల సంఖ్య 1.51 కోట్లు. వీటిలో 85శాతం కార్లు, 
మోటార్‌ సైకిళ్ళు, 5శాతం ట్రాక్టర్లు, ట్రాలీలు. 


విద్యుచ్చక్తి రంగం : 


2014కు ముందు నిత్యం 4-5 
గంటలు కరెంటు కోతలతో 
అలమటించినం. ఫ్యాక్టరీలకు 3 
రోజులు కరెంటు కోతతో సెలవు 
ప్రకటించినారు. “తెలంగాణ రాష్ట్రం 
ఏర్పడితే అంతా అంధకారమే. కరెంటు 
తీగలు బట్టలు ఆరేసుకోవడానికి తప్ప 
ఎందుకూ పనికిరావు” అని కిరణ్‌ కుమార్‌ రెడ్డి (అప్పటి సీఎం) నుండి శ్రీకృష్ణ 
కమిటీ దాకా ఎద్దేవా చేశారు. వారి అంచనాలు తారుమారైనాయి. రాష్ట్ర విభజన 
సమయంలో తెలంగాణ విద్యుత్‌ స్థాపిత సామర్ధ్యం 7,872 మెగావాట్లు కాగా 
ప్రస్తుతం 18,069 మెగావాట్లు. 91 శాతం వృద్ధి సాధించాం. 

26.96 లక్షల వ్యవసాయ విద్యుత్‌ పంపుసెట్లకు ఉచితంగానే 2014 నుండి 
విద్యుత్‌ను అందిస్తున్నది ప్రభుత్వం. తక్కువ ట్రాన్స్‌మిషన్‌ లాసెస్‌లో 28 
రాష్ట్రాల్లో 2వ స్థానంలో ఉన్నాం. పర్‌ క్యాపిటా విద్యుత్‌ వినియోగం 


13 * తెలంగాణ 


a లే న 
న్ని కా 
"Fa మము 


తెలంగాణలో ప్రస్తుతం 2126 కిలోవాట్లు. 2014లో 
ఇది 1152 కిలోవాట్లు. 


త్రాగునీరు : 


ఉద్యమం సమయంలో దోసెడు నీళ్ళకోసం 
కోసెడు దూరం నడిచినామని పాటలు పాడుకున్నారు 
తెలంగాణ ప్రజలు. మిషన్‌ భగీరథ ద్వారా 
రాష్ట్రంలోని 23,975 రూరల్‌ గ్రామాలకు 
(హామెట్లతో కలిపి), 649 [గ్రామాలు బెటర్‌ రింగ్‌ 
రోడ్‌ లోపల అర్బన్‌ మున్సిపాలిటీలలో, 
కార్పోరేషన్లలో కలిపిన వాటికి శుద్ధి చేసిన నదీ 
జలాలను త్రాగునీరుగా (తలా వందలీటర్లు) 
అందిస్తున్నది ప్రభుత్వం. అర్బన్‌లో ఒక్కొక్కరికి 135 
లీటర్లు ఇస్తున్నారు. 


వైద్య సదుపాయాలు : 

2019-20లో నీతీ ఆయోగ్‌ 28 రాష్ట్రాలలో 
నిర్వహించిన హెల్త్‌ ఇండెక్స్‌లో తెలంగాణాది 8వ 
స్థానం. 2015లో అది 11వ స్థానం. దాదాపు 

టిన్నర మందికి పైగా కంటి పరీక్షలు చేసి 
కళ్లద్దాలు, మందులు ఇచ్చింది ప్రభుత్వం. డ్రగ్స్‌, 
వ్యాక్సిన్‌ పంపిణీలో తెలంగాణది కివ స్థానం. 
సమర్థవంతంగా కోవిడ్‌ సమస్యను ఎదుర్మొన్నాము. 
గతంలో కేవలం గాందీ, ఉస్మానియా, కాకతీయ 
వైద్య కళాశాలలు ఉండగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 
ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి. 2014లో 850 
మెడికల్‌ సీట్లు ఉండగా 2022లో వీటి సంఖ్య 
2915. తెలంగాణ రాష్ట్రంలో అన్ని హాస్పిటళ్లను 
అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. వరంగల్‌ను హెల్త్‌ 
సిటీగా మార్చాలనే సంకల్పంతో 1100 కోట్లతో 24 
అంతస్థుల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (2000 
పడకలతో) 15 ఎకరాలలో నిర్మిస్తున్నారు. 
హైదరాబాద్‌లో మరో 3౩ సూపర్‌ స్పెషాలిటీ 


9 జూన్‌ 2023 


హాస్పిటళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. ప్రజా కవి కాళోజి పేరుతో వరంగల్‌లో 
వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్‌లో, 
ఇతర అర్బన్‌ కేంద్రాలలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. 
గ్రామాలలో పల్లె దవాఖానాలను నెలకొల్పింది. 2014 ముందు నుండి 
ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నది. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా పెద్ద 
ఎత్తున ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రజలకు అందిస్తున్నారు. 104 
డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు (పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యం). 
ఆయుష్‌ కింద 394 హాస్పిటళ్లు పనిచేస్తున్నాయి. వైద్య శాఖలోని ఖాళీలను 
పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నది ప్రభుత్వం. ప్రభుత్వ ఆస్పత్రులలో నార్మల్‌ 
డెలివరీలు పెరిగాయి. కేసీఆర్‌ కిట్‌ను తల్లులకు అందిస్తున్నది సుత ర. 


a | Up J IT 


రాష్ట్రంలో 2014లో 40,821 స్కూళ్ళు ఉండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 
41,369. 2022-283 నుండి అన్ని ప్రభుత్వ స్మూళ్ళలో ఇంగ్లీషును 
బోధనా భాషగా మార్చింది ప్రభుత్వం. 

ప్రభుత్వం 'మన ఊరు - మన బడి” 'మన బస్తీ - మన బడి” 
కార్యక్రమాన్ని 2022 జనవరిలో ప్రారంభించింది. వీటి క్రింద 26,065 
ప్రభుత్వ స్మూళ్ళను రూ. 7,289 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి 
చేస్తున్నది. 

సమైక్య రాష్ట్రంలో 2014 నాటికి కేవలం 293 రెసిడెన్షియల్‌ విద్యా 
సంస్థలుండగా ప్రస్తుతం వీటి సంఖ్య 1000 ప్రస్తుతం 2963 జూనియర్‌ 
కాలేజీలు, 10783 డిగ్రీ కళాశాలలు, 1327 వృత్తి విద్యా సంస్థలు 
పనిచేస్తున్నాయి. 

రాష్ట్రాన్ని 2030 నాటికి సంపూర్ణ 
ముఖ్యమంత్రి సంకల్పించారు. 


అక్షరాస్యతా రాష్ట్రంగా మార్చాలని 


సంక్షేమం : | 


ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 
ఆ కుటుంబాన్ని పేదరికం నుండి శాశ్వతంగా వముక్తి కల్లించాలని సీవం 
కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని 2021లో ప్రారంభించారు. ఒక్కో 
నియోజకవర్గంలో 1500 మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో 2022-23 


14 * తెలంగాణ 


బడ్జెట్‌లో 17,700 కోట్లు కేటాయించారు. 

డబుల్‌ బెడ్‌రూంల పథకం క్రింద ఇప్పటి వరకు 
1,36,039 ఇళ్ళను నిర్మించింది ప్రభుత్వం (రూ. 
11,685 కోట్ల వ్యయం) మరో 4 లక్షల ఇళ్ళను ఒక్కో 
ప్లాట్లు వున్నవారికి ౩ లక్షల ఆర్థిక సహాయంతో 
నిర్మించాలని సంకల్పించింది (100శాఠం సబ్సిడీ). 


రక్తహీనత గల స్రీలకు : 

21-12-22న కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని 
ప్రారంభించింది ప్రభుత్వం. రక్తహీనత గల మహిళలకు, 
గర్భిణీలకు ఈ పథకం వర్తిస్తుంది. 


కల్యాణ లక్ష్మీ - షాదీ ముబారక్‌ 

ఈ పథకం ద్వారా పెళ్ళీ చేసుకుంటున్న యువతులకు 
రూ. 1,00,116 ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం 
అందిస్తున్నది. ఇప్పటి వరకు 12,14,704 మందికి 
సహాయాన్ని అందించింది. వీరిలో 2.4 లక్షల మంది 
ఎస్సీ, 1.5 లక్షల మంది ఎస్టీ, 5.9 లక్షల మంది బిసి, 
2.4 లక్షల మంది మైనారిటీ యువతులు లబ్ది 
పొందినారు. 

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా అభివర్ణించి తన 
పాలనను 2014 జూన్‌ 2న ప్రారంభించిన ప్రియతమ 
ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ ఏ రాష్ట్రంలో చేయని 
విధంగా గత 9 ఏళ్ళుగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో 
నడిపిస్తున్నారు. స్వరాష్ట్రంలో స్వయం పాలన వైభవాన్ని 
నలు దిశలా చాటుతూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా 
నిర్వహించుకుందాం. బంగారు తెలంగాణ మనదని 
గర్వంగా ప్రకటించుకుందాం. 


ఆసరా పెన్షన్లు : 

2014-15 నుండి 2023 జనవరి దాకా 39 లక్షల 
లబ్దిదారులకు ఆసరా పెన్షన్ల క్రింద రూ. 54,989 కోట్లను 
అందించింది ప్రభుత్వం. 


తలరగాణ బాల !! 


- దా. గండ్ర లక్ష్మణ రావు 


ఇదిగో నేడు దశాబ్దిలో నడుగు పెట్టెన్‌ మా తెలంగాణ, మం 
చెదలుప్పొంగగ నాడిపాడుదమురా ! యిన్నాళ్ళ సంక్షేమ సం 
పదలున్‌ కార్యములన్ని చాటగను రమ్మాబాల గోపాలమున్‌ 
అదియే చూడగ దేశమంతయును నాశ్చర్యమ్ము నాకర్షమై 


తెలుగుపదాలలో తొలిపల్ములకు తావు 
హాలుని గాధలకాటపట్టు 
అందాల ఛందమౌ కందమ్ము లిచ్చట 


జినవల్లభునిచేత చిక్క్మనయ్యె ర 
భారతమ్ముమొదట పంపకవీంద్రుచే ల | ట్ర 

కన్నడమ్మున నిట కన్ను తెరచె lL 
మల్లియ రేచన అల్లిన పద్యాల wh 


ఛందస్సు తెలుగున శాస్త్రమయ్యె __ | 
కందనామాత్యుడందించె ముందు నీతి 
పోతనామాత్యుడును భక్తి పోతపోసె Po 
భాషయును సంస్కృతిచ్చట పరిఢవిల్లె ఉం 
పలుకు తెలగాణ బంగారు బాసరమ్మ 


ఎంత చరితమ్ము గల్గిన నేమి ఫలము (గా 
మొన్న మొన్ననే స్వరాష్ట్ర మన్న జరు 
మా తెలంగాణమనెడు మాట వచ్చె 

భరత దేశాన తెలగాణ పసిడి బాల! 


తొమ్మిది యేండ్ల పాలనముతోరణ మయ్యెను భారతావనిన్‌ 
క్రమ్మిన చీకటుల్‌ విడిచి కాంతిమయమ్ముగ వెల్లుచుండ, హా 
రమ్ముగ లక్షలాదిగ వనమ్ములపచ్చదనమ్ము నిండగా 
నమ్మగరాని పెంపుగనె నాతెలగాణము, నవ్య రూపమై! 


ర 


ఎన్నోయేండ్లుగ నెండిపోయినవి నెట్టెల్వాసె భూభాగముల్‌ 
తన్నీరున్‌ ప్రవహింపజేయగను గోదావాహినీకొంగు తో 
డన్నిల్చ్పంగ నవీనమైన జలసంధానమ్మునిర్మించి, సం 
పన్నంబుగ మార్చినారుపొలముల్‌ బంగారమే పండగా! 


"అప్పుల కోసమై వలసె నప్పులు చేయుట, యెల్లవారలా 
అప్పుల జేసియే ప్రగతినందుదు రెంతయు, దేశమందునన్‌ 
మెప్పును పొందె రైతులకు మేదిని పండగ నన్నపూర్ణయై 
గొప్పగ నిల్బె దేశమున కొత్తగ కన్సడు రాష్ట్రమంతయున్‌ 
"అప్పులు - నీరు 


15 * తెలంగాణ 


గర్భమునందున శిశువుకు 
అర్భకదశనున్నయపుడు నటుచదువులకున్‌ 
దుర్భరమునుతప్పింపగ 

నిర్భర పథకములనెన్నా నిల్చ్పగ నయ్యెన్‌ 
పల్లె పల్లెన అందాల వనము వెలసె 
ఆడుకొనుటకు తగిన మైదానమలరె 
పుట్టుకయె కాదు జీవికడ ముట్టువరకు 
సకల సౌకర్యములు కూర్చె జనహితముగ 
పంటకాల్వలు త్రాగగ పంపునీరు 
నేలదాహము మన జీవితాల దప్పి 
తీర్చునట్లుగ నీటిని త్రిప్పినారు 

కరువు తరుమంగ జేసిన క్రమములెన్నొ 


బంగరురంగు విగ్రహము భారత దేశపు మార్గదర్శి, రా 
జ్యాంగవి శిష్ట శిల్పి విహితాత్ముడు ధీగుణరాశి, జాతి స 
ర్వాంగములందు శ్రేయమును వర్తిల జేసెడు స్ఫూర్తిదాతగా 
నింగిని భీమరావునిట నిల్చె ప్రబోధము చేయునట్లుగన్‌! 
పాలనమ్మున సరికొత్త బాటవేయ a 

మేటి సచివాలయమును నిర్మించ బడియె 

భాగ్యనగరమ్ము చూడ సౌభాగ్యమయ్యె 

తొమ్మిదేళ్ళలో తెలగాణ కొత్తదయ్యె 


జంట నగరాల సొబగులు కంటికింపు 
కొత్త ఐ.టి. పరిశ్రమల్‌ కోరి వచ్చె 

మేటి నగరమ్ముగా చాటె మెట్రొ రైలు 
నగరమును ప్రాభవము నందె నఖిల జగతి 


కర్షకులె కాదు చేనేత కార్మికులకు 
గొల్ల కుర్మకు, గౌడులకెల్ల వృత్తు 
లకును చేయూతగనిలబడె నేడు 
తొమ్మిదేళ్ళకే తెలంగాణ తోవ చూపే 


అద్భుతమ్ముగ మారె యాదాద్రి గుడియు 
అయుత యాగమ్ము సాగినదబ్బురముగ 
అమ్మవారికి బోనమ్ము లందజేయు 

పండుగంతయు ప్రజలకు గుండె నిండు 


ఇంకనుచేయగా వలయు నెన్నియె నున్నవి, తొమ్మిదేళ్ళలో 
ఇంకిన యాశలూరినవి, యెంతయె మేలగు నమ్మకమ్ము న 
ల్వంకల కానిపించగను, భారత దేశము చూచుచున్నదీ 
వంక శుభంబుగల్లునని, బాలయె మా తెలగాణమిప్పుడున్‌ 


9 జూన్‌ 2023 


- సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి 


వానాకాలం వస్తున్నదంటే రైతన్న కండ్లు మొగులు మీదికి సూస్తే, చేతులు 
సావుకారి ఇంటి ముందుచాచాలి. పెట్టుబడి కోసం పుట్టెడు తిప్పలు. భార్య 
పుస్తెలతాడు నుండి గెంటీల వరకు, భర్త బంగారు గొలుసు నుండి వెండి 
కడియం వరకు సావుకారి దగ్గరో, బ్యాంకులోనో తాకట్టుకు పోవాల్సిందే. 
పోయిన వస్తువు తిరిగి రావడం వానదేవుడి మీద, వచ్చే పంట ఉత్పత్తి 
మీద, పంటకు దక్కేధర మీద ఆధారపడి ఉంటుంది. కరువు, పేదరికం, 
ఆకలి, వలసలు, అంబలికేంద్రాలు, ఆత్మహత్యలు, వలసచావుల దుస్థితి 
నుండి నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నాయకత్వంలో పురుడుపోసుకుని మొదలయిన తెలంగాణ మలిదశ 
ఉద్యమం 14 ఏండ్లు సుధీర్హంగా సాగి అనేక ఒడిదుడుకులు, 
అవమానాలు, అవహేళనలు, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షలే 
పరమావధిగా జూన్‌ 2 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయింది. 


16 * తెలంగాణ 


14 ఏళ్ల సుధీర్హ తెలంగాణ ఉద్యమం, నాలుగున్నర 
దశాబ్దాల సుధీర్హ రాజకీయ నేపథ్యం ఉన్న ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ తెలంగాణ అణువణువు మీద అవగాహన ఉంది. 
తెలంగాణ ఏర్పడితే ఏం చేయాలి? ఏ సమస్యకు ఏది 
పరిష్కారం? అసలు ఈ ప్రాంత రైతుల సమస్య ఏంటి? 
ఈ ప్రాంత వ్యవసాయ రంగ సమస్యలు ఏంటి? అన్న 
అవగాహన ఉన్నది. అందుకే రాష్టం ఏర్పడిన వెంటనే 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగునీటికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి 
తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను 
యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయించారు. గోదావరి మీద 
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, కృష్ణా నది మీద 
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (శ్రీకారం 
చుట్టారు. కేవలం మూడేళ్లలో అతి పెద్ద కాళేశ్వరం 
ఎత్తిపోతల పథకం పూర్తి చేసి సాగునీరు అందుబాటులోకి 
తెచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి 
కొద్ది నెలలలో అందుబాటులోకి రానున్నది. ఉమ్మడి 
రాష్టంలో కాలువలలో మోటార్లు వేసి వ్యవసాయానికి 
నీటిని మళ్లించడం, చెరువులను నింపడం మీద ఆంక్షలు 
ఉన్నాయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే సాగునీటి శిస్తును 
రద్దుచేయడంతో పాటు కాలువల నుండి మోటార్ల ద్వారా 
వ్యవసాయానికి సాగునీటిని మళ్లించడంపై ఉన్న నిషేధాన్ని 
ఎత్తివేశారు. మిషన్‌ కాకతీయ పథకం కింద 26 వేల 
చెరువులు, కుంటలను పునర్నిర్మాణం చేసి ఆయా 


9 బూన్‌ 2023 


ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల పరిధిలో ఉన్న కాలువలకు అనుసంధానం 
చేసి సాగునీటితో నింపారు. 

వర్షాలు లేక, సాగునీరు రాక, బోర్ల మీద ఆధారపడ్డా కరంటు లేక 
దశాబ్దాలుగా వ్యవసాయంలో నష్టాలపాలై ఈ రంగానికి దూరమై విభిన్న 
రంగాలలో ఉపాధిని వెతుక్కుటూ వలసపోయిన అన్నదాతలను తిరిగి 
వ్యవసాయం వైపు ఆకర్షించి సాగులోకి దించడానికి సాగునీరు ఒక్కటే 
సరిపోదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. దశాబ్దాలుగా నష్టాలతో 
అలసిపోయి ఆత్మవిశ్వాసం కోల్పోయిన వారిలో ఆత్మస్థయిర్యం కలిగించాలని 
మొదట రైతుబంధు పథకానికి శీకారం చుట్టారు. సాగుకు పెట్టుబడి కోసం 
రైతు ఏ షావుకారు ముందు చేయిచాచకూడదు. అన్నం పెట్టే చేయి శాసించే 
స్థితిలో ఉండాలి కానీ యాచించే స్థితిలో ఉండకూడదు అన్నది ముఖ్యమంత్రి 
కెసీఆర్‌ ప్రగాఢ ఆకాంక్ష అందుకే ఏడాదికి రెండుసార్లు వానాకాలం, యాసంగి 
పంటలకు కలిపి ఎకరానికి రూ. 10 వేలు రైతుబంధు సాయం అందజేస్తున్నారు. 
2018 మే 10న ప్రారంభించిన ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 65,190 
కోట్లు నేరుగా రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది. వ్యవసాయాన్నే 
నమ్ముకున్న రైతన్న కుటుంబం ఆ కుటుంబ పెద్దను కోల్పోతే ఎలా అన్న 
ఆలోచన రాకూడదని ఒక కుంట భూమి ఉన్నా ఆ రైతుకు 
బీమా వర్తించేలా రైతుబీమా పథకాన్ని అమల్లోకి 
తీసుకువచ్చారు. ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లించే ఈ 
పథకం మూలంగా రైతు ఏ కారణం చేత మరణించినా పది 
రోజులలోపు ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం 
అందుతుంది. 2018 ఆగస్టు 15న ప్రారంభించిన ఈ పథకం 
కింద ఇప్పటి వరకు 1,02,124 మంది రైతు కుటుంబాలకు 
రూ. 5106.20 కోట్ల బీమా పరిహారం అందించడం 
గమనార్హం. 

ఉమ్మడి రాష్టంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా 
తెలంగాణ రైతాంగం సాగునీటి కోసం బోరుమోటార్ల మీదనే 
ఆధారపడింది. అందుకే వ్యవసాయానికి 24 గంటల ఉచిత 
కరంటు అందించాలని నిర్ణయించి 2018 జనవరి 1 నుండి 
ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. మొత్తం తెలంగాణలో 26 
లక్షల పైచిలుకు వ్యవసాయ మోటార్లకు ఉచిత కరంటు 
పథకం విజయవంతంగా అమలవుతూ ఐదేళ్లు పూర్తి 
చేసుకున్నది. దేశంలోనే కాదు ప్రపంచంలో వ్యవసాయానికి 
24 గంటల ఉచిత కరంటు అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ. ఉచిత 
పథకం అని ప్రకటించి చేతులు దులుపుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్‌. 
క్షేతస్థాయిలో 24 గంటల పాటు విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు 
విద్యుత్‌ వ్యవస్థల బలోపేతంపై దృష్టిపెట్టారు. ట్రాన్స్‌కో, డిస్మం వ్యవస్థలను 
పటిష్టం చేసేందుకు రూ.37,911 కోట్లు ఖర్చు చేశారు. ట్రాన్స్‌కోలో 
అతిముఖ్యమైన 400 కేవీ సబొస్టేషన్లను 2 నుంచి 23కు పెంచారు. 220 కేవీ 
సబ్‌స్టేషన్లను 51 నుంచి 99కి, 'ఈహెచ్‌టీ లైన్ల పొడవును 16,379 సర్యూట్‌ 
కిలోమీటర్ల నుంచి 27,573 సర్యూట్‌ కిలోమీటర్లకు పెంచారు. డిస్కంల 
పరిధిలో 33 కేవీ సబ్‌స్టేషన్లను 2,138 నుంచి 3,190కి పెంచగా, ఎల్టీ లైన్ల 


ట్రై =గా 


17 * తెలంగాణ 


పొడవును 4.89 లక్షల కిలోమీటర్ల నుంచి 6.67 
లక్షల కిలోమీటర్లకు పెంచడం గమనార్హం. రాష్ట్రం 
ఏర్పడే నాటికి కేవలం 7,778 మెగావాట్ల స్థాపిత 
సామర్థ్యం ఉండగా... గత డిసెంబరు నాటికి దాన్ని 
18,829 మెగావాట్లకు చేర్చారు. పులిచింతలలో ౩0 
మెగావాట్ల నాలుగో యూనిట్‌, కొత్తగూడెంలో 800 
మెగావాట్ల ప్లాంట్‌, 270 మెగావాట్ల సామర్థ్యంతో 
ఉండే నాలుగు యూనిట్ల భద్రాద్రి థర్మల్‌పవర్‌ 
పాంట్‌ (1,080 మెగావాట్లు)ను నిర్మించి 
ప్రారంభించింది. దీనికి సింగరేణి 1,200 
మెగావాట్లు జత చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి 
74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్తును 5,117 
మెగావాట్లకు తీసుకుపోయారు. యాదాద్రిలో 4,000 
మెగావాట్లు సహా మరో 8,705 మెగావాట్ల విద్యుత్తు 
ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రాష్టంలో 
వినియోగించే విద్యుత్తులో ౩8 శాతం వ్యవసాయానికే 


వినియోగిస్తుండడం వ్యవసాయం పట్ల, రైతాంగం 
పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. 
సాగునీరు, ఉచిత కరంటు, రైతుబంధు, 
రైతుబీమా పథకాలతోనే ఆగిపోకుండా సకాలంలో 
ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో 
ఉంచడం, నకిలీ విత్తనాలపై తొలిసారి పీడీ యాక్టు 
ప్రయోగించి రైతులు నష్టపోకుండా అరికట్టడం, 
పంటల నమోదు, పత్తి సాగు, పప్పు గింజలు, నూనె 
గింజల సాగు వైపు రైతులను ప్రోత్సహించడం, 


9 జూన్‌ 2023 


రైతులు పండించిన పంటలను వందశాతం కనీస మద్దతుధరకు 
సేకరించడం వంటి చర్యలతో తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా 
నిలిచింది. దీంతో 2014 నాటికి కోటీ ౩1 లక్షల ఎకరాలు ఉన్న సాగు 
విస్తీర్ణం 2022-28 నాటికి అది 2 కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. 
2014-15 నాటికి 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్న వరి ధాన్యం 
ఉత్పత్తి 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 2.70 కోట్ల 
టన్నులకు చేరుకున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు 


రూ. లక్షా 27 వేల కోట్లతో, 699.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 
రూ.10,719 కోట్లతో ఇతర పంటలను సేకరించడం జరిగింది. ఒకనాటి 
ఆకలి కేకల తెలంగాణ కేసీఆర్‌ మార్గనిర్లేశనంలో నేడు దేశానికి 
అన్నపూర్ణగా నిలిచింది. 

సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు సుమారు రూ. 1.59 లక్షల 
కోట్లు, విద్యుత్‌ మౌలిక సదుపాయాల కోసం రూ. 37,911 కోట్లు, 
వ్యవసాయానికి 24 గంటల కరంటు కోసం ఏటా రూ.10,500 కోట్లు, 
తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు రెండు విడతలలో 
రూ. 17,351.47 కోట్లు రుణమాఫీ, రూ. 5349 కోట్లతో మిషన్‌ 
కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు పునరుద్ధరించి, 8.93 టిఎంసి ల 
సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, ప్రతి 5 వేల 
ఎకరాలకు ఒక ఏఈఓ, ఒక్కొక్కటి రూ.22 లక్షల వ్యయంతో రూ. 572 
కోట్లతో 2601 రైతు వేదికల నిర్మాణం, రూ. 928.68 కోట్లతో 39.98 
లక్షల క్వింటాళ్ల రాయితీపై వివిధ రకాల పంటల విత్తనాలు సరఫరా, 
2014-15 నాటికి 39.01 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 


గోదాంలు 78.80 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంపు, 


18 * తెలంగాణ 


వ్యవసాయయాంత్రీకరణలో భాగంగా, ఇప్పటివరకు 
మొత్తం రూ.963.26 కోట్లను వెచ్చించి 6.66 లక్షల 
మంది రైతులకు లబ్ది చేకూర్చడం ఇలా మొత్తం 
వ్యవసాయరంగం సమగ్ర స్వరూపం మార్చేందుకు 
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చు 
రూ.4.50 లక్షల కోట్లు కావడం విశేషం. 

తెలంగాణ ప్రధానంగా వ్యవసాయిక రాష్ట్రం. ఈ 
రంగాన్ని బలోపేతం చేయడం మూలంగా దాని చుట్టూ 
అల్లుకున్నరంగాలు బలోపేతమవుతాయి. అత్యధిక శాతం 
జనాభాకు ఉపాధి దక్కుతుంది. ప్రతి చేతికి పని 
కల్పించడం మూలంగా సమాజంలో అంతరాలతో పాటు 
అశాంతి కూడా దూరమవుతుందన్న లక్ష్యంతో తెలంగాణ 
ప్రభుత్వం పనిచేస్తున్నది. వ్యవసాయం వర్ధిల్లాలి. అందరి 
ఆకలితీర్చే రైతన్న ఆనందంగా ఉండాలి అన్నది 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిలాష. అందుకే దేశంలో 
మనకన్నా పెద్దవయిన మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా 
వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. 
పువ్వు రాలడం సహజం. విత్తనమై మొలకెత్తడం 
మహోదయం. మెరుపు మెరవడం సహజం. అది వెన్నెలై 
కాయడం మహోదయం. చినుకు కురవడం సహజం. 
అది నదిగా ప్రవహించడమే మహోదయం. పక్షి 
రెక్కలిప్పడం సహజం రెక్కలిప్పిన పక్షి బిడ్డలకింత 
దారిచూపడం మహోదయం. 60 ఏండ్ల ఆకాంక్ష 
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు కష్టపడి తెచ్చిన 
తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా పాలనను 
ప్రపంచానికి దిక్సూచిలా నిలపగలిగిన అరుదయిన 
నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌. అశోకుడు చెట్లు 
నాటించెను. కాకతీయులు చెరువులు నిర్మించెను అన్నది 
మనం చదువుకుంటున్న చరిత్ర. వర్తమానంలో, రాబోయే 
భవిష్యత్‌ లో ఈ రాష్టంలో నీళ్లన్నాా చెరువన్నా చెట్టన్నా, 
పంటన్నా గుర్తొచ్చేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్‌. 


తెలంగాణ దశాబ్ది ఉత్సవాల 
సంధర్భంగా రైతన్నలకు 
శుభాకాంక్షలతో... 
66 (రచయిత రాష్ట్ర 
వ్యవసాయ శాఖా మంత్రి) 


9 జూన్‌ 2023 


సివిల్గ్‌లోనూ సాధించాం ! 


తెలంగాణ విద్యా వికాసానికి సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి. దేశస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన 
తెలంగాణకు చెందిన ఉమాహారతి మన రాష్ట కీర్తిని ఇనుమడింపచేసింది. ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమ పథకాల 
అమలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర ఎన్నో విషయాలలో దేశస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ సివిల్స్‌ ఫలితాల్లో 
కూడా తన గుర్తింపును నిరూపించుకుంది. దేశం మొత్తంలో విడుదలైన ఈ ఫలితాల్లో 20 మందికి పైగా తెలంగాణ 
వారు ర్యాంకు సాధించడం గర్వకారణం. సివిల్స్‌ ఫలితాల్లోను మనవాళ్ళే మేటి. 


సివిల్స్‌ -2022 తుది ఫలితాల్లో తెలంగాణకు ర్యాంకుల పంట 
పండింది. 20 మందికి పైగా సివిల్స్‌కు ఎంపికై జయకేతనం 
ఎగురవేశారు. రాష్ట్రానికి చెందిన ఉమాహారతి జాతీయస్థాయిలో మూడో 
ర్యాంకుతో సత్తాచాటారు. అజ్మీరా సంకేత్‌ 35, (శ్రీసాయి హర్షిత్‌ 
శాఖమూరి 40, రిచా కులకర్ణి 54, ఉత్మర్ష్‌కుమార్‌ 78, ఆవుల సాయికృష్ణ 
94వ ర్యాంకులు సాధించి టాప్‌ 100లో నిలిచారు. ఏపీ, తెలంగాణ 
రెండు రాష్ట్రాల నుంచి 40 మంది అభ్యర్థుల ర్యాంకులు సాధించగా, 
వారిలో 20కిపైగా తెలంగాణ అభ్యర్థులు ఉండటం విశేషం. 

ఓటమే గెలుపుకు మెట్టు: సివిల్స్‌ మూడోర్యాంకు సాధించిన ఉ 
మాహారతి ఓటములకు వెరవనప్పుడే గెలుపు వరిస్తుందని, ప్రతి ఓటమి 
గెలుపుకు మెట్టు లాంటిదని సివిల్స్‌లో మూడవర్యాంకు సాధించిన ఉమా 
హారతి చెప్పారు. పట్టుదలే తన విజయానికి సోపానమన్నారు. తాను 
పట్టుబట్టి ఐఏఎస్‌ సాధించానని సివిల్స్‌ ౩వ ర్యాంకర్‌ ఎన్‌ ఉమాహారతి 
స్పష్టం చేశారు. సివిల్స్‌ పరీక్షలు నాలుగుసార్లు రాసినా విజయం 
సాధించలేదన్నారు. ఆ ఓటమితో కలత చెందకుండా ధైర్యంతో 
ముందడుగువేసి ఐదోసారి యూపీఎస్సీ-2022 ఫలితాల్లో మెరుగైన రిజల్ట్‌ 
సాధించానన్నారు. 

నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురైన ఉమాహారతి ఆల్‌ 
ఇండియాస్థాయిలో మూడో ర్యాంక్‌ సాధించి అందరితో శభాష్‌ 
అనిపించుకొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ప్రతిరోజు ఏడు 
నుంచి ఎనిమిది గంటలు చదివేదాన్నని తెలిపారు. చదివినంత సేపు 


19 * తెలంగాణ 


ఎంతో ఎంతో ఏకాగ్రతతో శ్రద్ధపెట్టి చదివేదాన్నని 
తెలిపారు. తనకు అమ్మ, నాన్నలతో పాటు తన తమ్ముడు 
ఎంతో ప్రేరణ కలిగించారని, స్పూర్తినిచ్చారని ఆమె 
తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి ఐఏఎస్‌ ఎంతో ఉ 
పయోగపడుతుందని నాన్న తరుచూ చెప్తుండేవారన్నారు. 
గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక సివిల్స్‌ కోసం ఢిల్లీలోని ప్రముఖ 
వాజీరాం ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నానని, కొన్ని 
రోజుల తరువాత అక్కడ ఉండి చదవాల్సిన అవసరం 
లేదని, ఇంటికి వచ్చేశానని తెలిపారు. ఇంటర్నెట్‌లో 
అవసరమైన పూర్తి మెటీరియల్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని 
సబ్జెక్టు నోట్స్‌ స్వతహాగా తయారు చేసుకున్నానని చెప్పారు. 

ఒక ఐఏఎస్‌ అధికారిగా తాను ముందుగా మహిళలు, 
విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. తనకు 
కొందరు స్నేహితులు సహకరించారని తెలిపారు. ఇది 
వరకు ఐఏఎస్‌కు ఎంపికైన నిఖిల్‌తోపాటు అంకిత, 
దీక్షితల సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగపడ్డాయని, 
మేము ఆరుగురం స్నేహితులం. ఈ సారి పరీక్షలు రాస్తే 
అందులో నాతోపాటు పవన్‌దత్త, జయసింహారెడ్డి, 
అక్షయ్‌దీపక్‌ ఐఏఎస్‌కు ఎంపికయ్యారని తెలిపారు. తాను 
ఆంత్రొపాలజీ ఆప్షన్‌ ఎంచుకొన్నానని, అదే తనకు ప్లస్‌ 
అయ్యిందని అన్నారు. నాలుగుసార్లు ప్రయత్నించినా 
అనుకున్న లక్ష్యం నెరవేరకపోయే సరికి చాలా ఒత్తిడికి 
గురయ్యా. కానీ అందరిలా దిగులు చెందలేదు. దాన్ని 
అధిగమించేందుకు యోగా, టెన్నిస్‌, రన్నింగ్‌వంటితో 
పాటు ఇష్టమైన సినిమాలు, సీరియల్స్‌ చూసేదాన్నని 
తెలిపారు. 

తాను సివిల్స్‌ రాసిన తరువాత తప్పకుండా మంచి 
ర్యాంకు వస్తుందనే నమ్మకం ఉండేదని, కానీ ఏకంగా ఆల్‌ 
ఇండియా స్థాయిలో మూడో ర్యాంకు వస్తుందని 
ఊహించలేదు. అత్యుత్తమ ర్యాంకు రావడం సంతోషంగా 
ఉందని ఉమాహారతి సంతృప్తి వ్యక్తం చేశారు. 


9 జూన్‌ 2023 


గన్నమరాజు 


ie తెలంగాణ 


ఎలుగు జలుగులు 


ఉత్సవ పూర్ణమై వెలుగు నూతన రాష్ట్రమునందు వాయువుల్‌ 
ఉత్సుక భావనాలహరి లోలములై తనరారు చుండగా 
వత్సరముల్‌ యథావిధి నవాంబుద వర్ష సమార్దరీతులన్‌ 
మత్సరముల్‌ తొలంగిన మనమ్ములు అభ్యుదయమ్మె కోరెడిన్‌ 


(తెలంగాణ స్వరం - ఆచార్య మాదిరాజు రంగారావు) 


సమర్థుడైన ఉద్యమ సారథి సారధ్యంలో 
దాదాపు దశాబ్దీన్నర కాలంపాటు పలువురి 
ప్రాణత్యాగాల నేపథ్యంగా వేలాది 

మంది త్యాగధనుల త్యాగ ఫలంగా 2014, 
జూన్‌ 2వ తేదీన కొత్త రాష్ట్రంగా తెలంగాణ 
రాష్ట్రం ఆవిర్భవించడం అందరికీ ఆనందం 
కలిగించిన అతి ముఖ్యమైన అంశం. 


నూతన రాష్టం ఆవిర్భవించి పది సంవత్సరాల 
ప్రస్థానం ప్రారంభమైన ఈ శుభతరుణంలో ముఖ్య 
మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన 
పథకాల ద్వారా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను 
ఏవిధంగా పూర్తి చేసింది, ఏఏ పథకాలు రాష్ట్ర 
పురోగతికి తోడ్పాటునందిస్తున్నాయి మొదలైన 
అనేకాంశాలను జ్ఞాపకం చేసుకొని మరింత స్ఫూర్తిని 
పొంది ముందుకు సాగుతూ మనలక్ష్యాలను 
ముద్దాడడం మన కర్తవ్యం. 
గమ్యాన్ని చేరడానికి 
సారథియైనవానికి 

దార్శనికత ఉండాలి. రాష్ట 
పురోగతికి ఎటువంటి 
మార్గాలను ఎన్నుకోవాలో 
తెలిసుండాలి. నమగ్రమైన 
అవగాహన రాష్ట్ర వనరులపైన, 
రాష్ట్ర అవసరాలపైన, ప్రజల 
ఆకాంక్షల పట్ల ఉండాలి. 


& 


Ne 3 a న! 
తలి, EE. EO 


అప్పుడే ఆ సారథి యేలుబడిలో ఏ రాష్ట్ర పురోగతైనా సుసాధ్యమవుతుంది. 
అంటే రాష్ట్ర నాయకునికి లక్ష్య శుద్ధి ఉండి, నిబద్ధతకూడా ఉండడంతో బాటు 
ప్రజాసంక్షేమం విషయంలో పట్టుదల కూడా ఉండాలి. అపజయాలకు, 
అడ్డంకులకు ఏమాత్రం కుంగిపోని ఆత్మస్థైర్యం అత్యవసరం. అప్పుడే అన్ని 
విధాలా మనం ముందుకు పోగలము. ఆ ఆత్మస్థైర్యాన్ని ఆ నిబద్ధతను, ఆ 
లక్ష్య శుద్ధిని సంపూర్ణంగా కలిగి ఉన్న మన ముఖ్యమంత్రి దార్శనికత కారణంగా 
తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ దేశంలోని 
అనేక రాష్ట్రాలకే కాక, కొన్ని కొన్ని విషయాల్లో దేశానికి మార్గదర్శియె నిలిచింది. 

అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా నడిపిస్తూ పాలనను సుపరిపాలనగా 
తీర్చిదిద్దుతున్న మన ముఖ్యమంత్రి పాలన సర్వవిధాలా శ్లాఘనీయం, 
ఆచరణీయం. పాలనలోని కష్ట సుఖాలను సమదృష్టితో చూసి ప్రగతి దిశగా 
సాగిపోవడానికి ఎంతో గుండెనిబ్బరం కావాలి. ఓరిమి ఎక్కువ కావాలి, వ్యూహ 
చతురత కావాలి. ఏ ఏ పనులు చేయడం ఎవరెవరికి ఎంత ఉపయోగకరంగా 
ఉంటుంది. ఏమేరకు మన ప్రభుత్వం కృతకృత్యమవుతుంది అన్న స్పష్టమైన 
అవగాహనను ముఖ్యమంత్రి కలిగి ఉన్నారనడానికి వారు ఆచరిస్తున్న, అమలు 
పరుస్తున్న పథకాలే పరమ (ప్రమాణాలు, 
మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖర రావు రాష్ట్రం సాకారం కాక 
పూర్వమే ఉద్యమసమయాల్లోనే రాష్ట 
అవతరణ కాగానే (ప్రజలకు అందించవ 
లసిన పథకాలను, ప్రణాళికలను సిద్ధం 
చేసుకున్నట్టనిపిస్తుంది. నీళ్ళు, నిధులు, 
నియామకాలకు అధిక ప్రాధాన్యం 
ఇవ్వడంతోబాటు వ్యవసాయదారులకు 
ప్రధానంగా అవసరమైన అన్ని అనుకూల 
తలు చేసే ప్రణాళికలు రచన చేశారు. 
అందుకే రాష్టం ఏర్పడగానే ముందుగా 
రైతులకవసరమైన నీళ్ళను మన వీళ్ళలో 
ప్రవహింపచెయ్యాలన్న దృఢ సంకల్పంతో 
కాళేశ్వరం వంటి బృహత్తర ప్రాజెక్టును ప్రపంచం నివ్వెరపోయే రీతిలో అతి 
వేగంగా పూర్తి చేసి చూపించి తెలంగాణా ప్రభుత్వం దేన్నైనా సాధించగలదని 
నిరూపించారు. 

కరెంటుకోతలతో సతమతమవుతున్న రాష్టాన్ని 24 గంటల కరెంటు 
అందించే విధానాన్ని వచ్చిన కొద్దినెలల్లోనే సాధించడం వారి పాలనా 
సామర్ధ్యానికి గీటురాయి. దానివల్ల రైతులకు కూడా కరెంటు కష్టాలు 
దూరమయ్యాయి. దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచే రీతిలో ప్రతి ఇంటికి 
నీరందించే “మిషన్‌ భగీరథ”ను ప్రారంభించి విజయవంతం చేసి ప్రతిభను 
చూపారు. దానివల్ల ఫ్లోరైడ్‌ బాధితులకు కూడా గొప్ప ఉపశమనం కలిగింది. 
ఈ ప్రణాళిక ఒక ఉద్యమం వలె సాగడానికి తమ మంత్రి వర్ష సహచరులకు 
నిరంతర (ప్రేరణ ఇచ్చివారి కార్యసాధన సామర్ధ్యాన్ని నిరూపించారు. చెబువుల 
పూడిక తీసే పనిని కూడా ఒక ఉద్యమ స్థాయిలో నిర్వహించే “మిషన్‌ 
కాకతీయ”ను ప్రారంభించి నీటిని ఒడిసి పట్టే పనికి శ్రీకారం చుట్టడం వారి 
కున్న నిబద్ధతకు నిదర్శనం. 


21 * తెలంగాణ 


స్వీయ పాలన ప్రారంభమైన తొలినాళ్ళలోనే 
తెలంగాణాలో ప్రజానీకానికొక ఆత్మవిశ్వాసాన్ని 
యావద్దేశానికి ఒక మార్గదర్శన సూచికను గొప్పగా 
అందించి మన ప్రభుత్వం పూర్తిగా ప్రజాహృదయాన్ని 
చూరగొన్నది. క్రమంగా పరిపాలనలో ప్రభుత్వ 
నిధులన్నీ ప్రజాసంక్షేమానికి, రాష్ట్రాభివృద్ధికి. సద్విని 
యోగపరుస్తూ రాష్ట్రానికి కొత్త వెలుగులును 
తెలంగాణా రాష్టం తీసుకునివచ్చింది. దేశంలో 
ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇదొక రాష్టం 
కాకుండా ఇదొక ప్రత్యేకత కలిగిన రాష్ట్రంగా ఈ 
తొమ్మిదేళ్ళలో ఎదిగి ఆదర్శ రాష్ట్రంగా తలయెత్తుకొని 
నిలిచింది. 

దేశాన్ని పట్టి చూపించే ముఖచిత్రాలు పల్లెలే, 
అందుకని మన ప్రభుత్వం పల్లె ప్రగతిపై దృష్టి పెట్టి 
అక్కడి రైతులకు, అక్కడి సామాన్య ప్రజలకు, 


వృద్ధులకు, వికలాంగులకు సరైన సాయం 
చెయ్యాలన్న దృఢ సంకల్పంతో ఆసరాపింఛన్లు, 
మౌలిక సదుపాయాల కల్పన, రైతుబంధు వంటి 
ఎక్కడా లేని కొత్త పథకాలకు రూపకల్పన చేసి, 
నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బు చేరే విధంగా 
చేయడం ప్రభుత్వపు పారదర్శక విధానానికి 
నిదర్శనం. ఈ దృష్టితో నేరుగా ప్రజల వ్యక్తిగత 
ఖాతాల్లోకి ధనం వెళ్ళే ప్రయత్నంలో ప్రభుత్వం 4,49 
276 కోట్లరూపాయలు అందించి వారి జీవితాల్లో 
వెలుగులు ప్రసరించే విధంగా తన కార్యక్రమాల్లో 
పారదర్శకతను (ప్రదర్శించింది. అంతేగాకుండా 
అభివృద్ధి కూడా ప్రభుత్వ బాధ్యతగా గుర్తించిన మన 
తెలంగాణ ప్రభుత్వం కావలసిన మౌలిక సదు- 
పాయాల నిమిత్తం వివిధ పథకాల ద్వారా 


9 జూన్‌ 2023 


3,94,803 కోట్లు రూపాయలను వ్యయపరచడం ద్వారా, అనేకవిధాలుగా 
ప్రజా జీవనానికి తోద్బడే ప్రయత్నం చెయ్యడం ప్రభుత్వపు చిత్త శుద్ధికి 
నిదర్శనం. 

పాలకులదృష్టి కేవలం పల్లెలవరకే పరిమితం కాకుండా పట్టణ ప్రగతికి 
పాటుపడుతూ నగరాల్లో అనేక మౌలిక సదుపాయాలను సమకూర్చింది. 
హైదరాబాదును విశ్వనగరంగా తీర్చి దిద్దే క్రమంలో అనేక ఫై ఓవర్లు, 
అండర్‌ పాస్‌లు నిర్మించి చాలా వరకు ప్రజల రద్దీ కష్టాలను 
తొలగించడానికి పూనుకొంది. రోడ్లు విస్తరించడం, విద్యాలయాలను 
పెంచడం, నీటి సరఫరాను క్రమబద్ధం చేయడం వంటి పలు సౌకర్యాలను 


Ee 


సమకూర్చి పట్టణ నివాసాలను సుఖమయం చెయ్యాలని సంకల్పించి 
ప్రయత్నాలు కొనసాగించడం ప్రభుత్వ నిబద్ధతను వ్యక్త పరుస్తున్నది. పల్లె, 
పట్టణ (ప్రగతి విషయాల్లో ప్రభుత్వం వ్యయపరచిన ధనం రి, 41, 079 
కోట్ల రూపాయలకు చేరిందంటేనే దాని పట్టుదలకు ప్రతీకగా చెప్పవచ్చు. 

ఈ విధంగా పల్లె, పట్టణాల (ప్రగతికి మాత్రమే పరిమితం కాని రాష్ట 
ప్రభుత్వం ప్రారంభం నుంచే వేతన జీవులను కూడా సంతృప్తి కలిగించే 
విధంగా, నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యే విధంగా నిర్ణయించి 
సమయానుకూలంగా వేతన సవరణలు చేస్తూ ప్రగతి మార్గంలో పరుగులు 
పెడుతున్నది. కనుకనే రాష్ట జిడిపి మొదటి సంవత్సరం 4.51 లక్షలుంటే 
2021- 2022 సంవత్సరం వచ్చేసరికి 11.40 లక్షలకు చేరింది. ఖర్చుల 
తో ఆదాయాలను కూడా గణనీయంగా పెంచుకునే మార్గాలను 
అవలంబించడం వల్లనే నేడు ఇంత ప్రగతిని సాధిస్తున్నది. రాష్ట ప్రజలకు 
వివిధ విధాలుగా సాయం అందిస్తున్నది గనుకనే పల్లె ప్రజల్లోనూ, పట్టణ 
ప్రజల్లోనూ కొనుగోలు శక్తి పెరగడం సాధ్యమైంది. తద్వారా ప్రగతి 
పుంజుకొనగలిగింది. ఇది మన ప్రభుత్వపు దూరదృష్టికి మంచి 
ఉదాహరణగా భావించవచ్చు. 

ఏ ప్రభుత్వానికైనా, ఏ రాష్ట్ర పాలకులకైనా దూరదృష్టి తోబాటు 
దార్శనిక శక్తి కూడా పుష్కలంగా ఉండాలి. అప్పుడే ఆ రాష్ట్రం, ఆ రాష్టం 
లోని ప్రజలు గొప్ప పరిపాలనను అనుభవిస్తారు. అటువంటి ఉత్తమ 
శక్తులు మన రాష్ట్ర సారధికి ఉండటం వల్ల ఈ తొమ్మిదేళ్ళకాలంలో 


22 తెలంగాణ 


అన్నిరంగాల్లోను, అన్ని అభ్యుదయ డమార్గాల్లోనూ 
అ(గభాగంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 
బాధ్యతాయుత సంస్థలన్నీ అన్ని విభాగాల్లో తెలంగాణ 
రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకన్నా ముందున్నదని అంగీకరించి 
మనకు బహుమతులను ఇస్తున్నారనడమే - దీనికి 
నిదర్శనం. 

గురుకుల పాఠశాలల పెంపుదల, విశ్వవిద్యాలయాల 
సంస్కరణలు, ప్రతిజిల్లాకు వైద్యకళాశాల ఏర్పాటు 
చేయడం వంటి చర్యలు ముఖ్యమంత్రికి అభివృద్ధి పట్ల 
ఉన్న విశేషమైన ఆసక్తియే ప్రధాన కారణం." ప్రతి 
జిల్లాలోనూ నూతన జిల్లా కలెక్టరేట్లు విశాలంగా నిర్మిస్తూ, 
అన్నిజిల్లా కార్యాలయాలు ఒక్క చోటికి చేర్చి ప్రజలకు 
గొప్ప సౌకర్యాన్ని కలిగించిన తీరు ఆయనకు ప్రజా 
సంక్షేమం పట్ల ఎంత అభిమానముందో తెలుపుతున్నది. 
అదే విధంగా అవసరమైన చోట్ల వైద్యశాలలు, వాటిలో 
ప్రజలకు కావలసిన అన్ని విభాగాలను ఏర్పాటు చేయడం 
ప్రజా సంక్షేమంపై, ప్రజారోగ్యం పై వారికున్న జాగ్రత్త 
తెలుస్తున్నది. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలిచిన 
వరంగల్లులో 26 అంతస్థులున్న అద్భుతమైన వైద్యశాలను 
అసదృశమైన రీతిలో నిర్మించి చుట్టు పక్కల ఉండే 
ప్రజలకు అందుబాటులోకి వైద్యాన్ని తెచ్చిన ఘనత 
నిస్సందేహంగా మన రాష్ట్రానిదే. 

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియగా నమ్మిన కే. 
చంద్రశేఖర రావు ప్రతినిమిషం రాష్ట అభివృద్ధిని గురించే 
ఆలోచించే తత్వం ఉన్న వ్యక్తి గనుకనే రాష్టం ఏర్పడిన 
కొత్తలో మనరాష్ట్ర క్యాపిటల్‌ వ్యయాన్ని 11,558 కోట్ల 
నుండి 2021-2022 సంవత్సరం వచ్చేనాటికి 61,34 
కోట్లవరకు వచ్చే స్థాయిని కల్పించగలిగారు, అంటే 
దాదాపు ఐదురెట్లకు పైగా అభివృద్ధి అయినట్లే! ఈ 
గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వ సారధ్యంలోని నీతి ఆయోగ్‌ 
(ప్రకటించినవే. రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 
గొర్రెల కొనుగోలు, పంపకం, రుణమాఫీ, ఆసరా పింఛన్లు, 
ధాన్యం కొనుగోళ్ళతో బాటు దళితబంధు వంటి వినూత్న 
పథకాలే ఈ అభివృద్ధికి కారణాలు. దేశంలో రాష్ట్ర ప్రగతి. 
ప్రథమ స్థానంలో ఉండడానికి కూడా ముఖ్యమంత్రి 
దార్శనికత, దూరదృష్టులే అసలైన హేతువులు. 

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివద్ధి, ఐటి, 
ఫార్మా వంటి పరిశ్రమల విసృృతాభివృద్ది, రియల్‌ ఎస్టేట్‌ 
రంగంలో పెరుగుదల, పర్యాటకమే కాకుండా దానిలో 
భాగమైన మెడికల్‌ టూరిజం అభివృద్ధి, కేసీఆర్‌ కిట్‌ వంటి 
ఎన్నెన్నో పథకాలు రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపాయి. 
అందుకే ప్రపంచంలోని ప్రతిష్టాత్మక సంస్థలు తమ 


* జూన్‌ 2023 


పెట్టుబడులను తెలంగాణలో పెట్టి తమ వ్యాపార సామ్రాజ్యాలని 
విస్తరించుకోవడానికి ఉద్యు క్తులై ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. 

ఒక రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగిపోతూ కొత్త వెలుగులను వెదజల్లాలంటే 
ఆ రాష్టపాలకులు ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే రీతిలో పాలన సాగించాలి. 
ఆ దృష్టి కలిగిన మన ముఖ్యమంత్రికి అభివృద్ధి - ప్రజాసంక్షేమం అనేవి 
రెండుకళ్ల వంటివి. రెండింటినీ సమాంతరంగా, చాకచక్యంగా, ప్రణాళికా 
బద్ధంగా నిర్వహించడమే వారిని, వారి పాలనను ప్రజలకు దగ్గర 
చేయగలిగింది. దేశానికి పట్టు కొమ్మలైన పల్లెలెందుకు ఎదగలేకపోతున్నాయని 
విచారించుకొని పల్లె సౌభాగ్యానికి మూలమైన వ్యవసాయదారుని ఆదుకుని 
పల్లె ప్రగతికి దేశ ప్రగతి దారులు వేసుకోవాలి. అంటే ప్రజల పట్ల, వారి 
అభివృద్ధి సంక్షేమాలపట్ల, రాష్ట్ర ప్రగతి పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. 
వీటిని ఆచరణలో పెట్టే ధైర్యం కూడా ఉండాలి. “చీకటిని తిట్టుకుంటూ 
కూర్చొనకుండా చిన్న దీపమైనా వెలిగించా” లన్న తపన ఉండాలి. 
ప్రగతిపథంలో సాగిపోయేవారికి లెక్కలేనన్ని అవరోధాలు అడ్డుకుంటాయి. 
సాయం చేసి చేయి అందించవలసినవారు ముఖం తిప్పుకుంటుంటారు, పైగా 
రంధ్రాన్వేషణ చేస్తూ నీరస పరిచే ప్రయత్నాలు చేస్తుంటారు. వాటినన్నింటినీ 
అధిగమించి పురోగతి సాధిస్తున్న మన రాష్ట సారధికి ఆ శక్తి ఉద్యమకాలం 
నుండే కనిపిస్తుంది. ఎటువంటి హింసకు తావు లేకుండా అనేక అవరోధాలను 
ఎదుర్కొంటూ 14 సంవత్సరాలపాటు, అనేక పట్టువిడువులతో ఉద్యమం 
సాగించి నూతన రాష్ట్ర ఆవిర్భావాన్ని నిజంచేశారు. 

రాష్ట్రప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, వ్యవసాయదారుల్లో 
ఆత్మవిశ్వాసం అధికం కావడం, సామాన్యుడైన వ్యక్తికి సరైన జీవిత ఆధారం 
లభించడం, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నవారికి సాయం అందడం, 
అట్టడుగు వారికి కూడా తమంతకు తామే స్థిర పడటానికి అవకాశాలు 
కల్పించడం వంటి ఎన్నో మహోన్నత పథకాలు మనరాష్ట్రం వెలుగుల జడిలో 
తడిసిపోతున్న ఈ శుభతరుణంలో దశాబ్ది ఉత్సవాలను పట్టలేనంత ఉత్సా 
హంతో నిర్వహించుకోవాలని కోరుకుందాం ! 


23 * తెలంగాణ 


* బూన్‌ 2023 


= 3 i a చె జ ఇ ఇ 3 | 


-- వ్‌ 
కల 


- మాశర్మ మిగిలిన రాష్ట్రాలు అసూయపడేంత అభివృద్ధి ఈ 
న్‌ా తొమ్మిదేళ్లలో జరిగిందన్నది ఎవరూ కాదనలేని 
వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి, 

& క్స్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఉద్యమ సంస్థను 
రాజకీయ పార్టీగా మలిచి, ఉవ్వెత్తు విజయంతో రెండు 


పర్యాయాలు అధికార పీఠాన్ని కైవసం చేసుకొని, 


ముచ్చటగా మూడోసారి సింహాసనాన్ని 
రాకీ జ న అధిరోహించడానికి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారు. అంతే 
కాదు! రాష్ట్ర స్థాయి నుంచి తెలంగాణ రాష్ట సమితిని 


“భారత్‌ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీగా భువన 


తొమ్మిదేళ్ల క్రితం పురుడుపోసుకున్న తెలంగాణకు భవనాన్ని నిర్మించిన తెగువ ఆయనకే సొంతం. 
అచిరకాలంలోనే మహర్దశ పట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఉద్యమ 


వీరుడుగా తను సముపార్దించిన అనుభవం ఇక్కడ 


తెలంగాణ ప్రజకు దశ తిరిగింది. తిప్పినవారు ముఖ్యమంత్రి 
అక్కరకు వచ్చింది. భాగ్యనగరంలో రాజమహల్‌ను 


నటు త టం న తలపించే కొత్త సచివాలయాన్ని శరవేగంగా 
స్వాభిమానంతో విలసిల్లాలన్న దశాబ్దాల కలను సాకారం చేసిన నిర్మించి జాతిని ఆశ్చర్యపరిచారు. 
ఘనత నూటికి నూరు శాతం కెసీఆర్‌కే దక్కుతుంది. 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్టించి 
ఆ మహనీయమూర్తికి హారతి పట్టారు. 

దేశ రాజధాని నడిబొడ్డులో వీఆర్‌ఎస్‌ జాతీయ 
కార్యాలయాన్ని స్థాపించి తన మగటిమను చాటి 

చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో వెల్లువెత్తిన ఉద్యమ 
ఫలితంగా, సాక్షీభూతంగా ఆవిర్భావమైన 

(| తెలంగాణ రాష్టం ఈ జూన్‌ 2వ తేదీకి 

సహో. నవ వసంతాలు నింపుకొని 

గ a a \ దశాబ్దంలోకి అడుగుపెట్టింది. 
Da | ఇది పుణ్యతిధి. వాడవాడలా 
జా... వేడుకలు జరుపుకోవాల్సిన ధన్య 
aE సమయం. తొమ్మిదేళ్ల పాలనను 

| గ్‌ పరికిస్తే? జరిగిన అభివృద్ధి, అందిన 


సంక్షేమం,విలసిల్లిన శాంతి సౌభాగ్యాలే 

/ సాక్షీ భూతాలుగా నిలిచి ప్రగతి గతిని 

7 అద్దంలో చూపిస్తాయి. అభివృద్ధి, పరిపాలనలో 
7 వికేంద్రీకరణ ఎంత సమున్నతంగా, 

/ సమతుల్యంగా సాగాయో గడచిన చరిత్రే 
| చెబుతుంది.అదే సమయంలో సంక్షేమం - అభివృద్ధి 
పట్ల సమన్వయం కూడా అద్వితీయంగా 
జరిగింది.తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన 

"| అనేక పథకాలను అనుకరించాలని, అనుసరించాలని 
' మిగిలిన ప్రభుత్వాలు కూడా చూశాయంటే, ఇంకా 
చూస్తున్నాయంటేనే! పథకాలు ఎంత 
విజయవంతమయ్యాయో చెప్పకనే చెప్పినట్లు. 

| ముఖ్యంగా నీరు - నిధులు - నియామకాలు త్రివేణీ 
| సంగమంగా సాగాయి. 


న్‌ 2023 


ప్రధానంగా పేదవాడు, వెనుకబడినవాడు,చిన్నరైతు ఊపిరి 
పీల్చుకొని,తల పైకెత్తుకొని దర్జాగా జీవించే గొప్ప వాతావరణాన్ని 
తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. దళిత బంధు,రైతు బంధు వంటి 
వినూత్న పథకాలు ప్రభుత్వానికి ఎంత గొప్ప పేరు తెచ్చిపెట్టాయో, 
పాలకులకు ఎంత తృప్తినిచ్చాయో చర్విత చర్వణం. 

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ సాగిన వైనం అత్యాశ్చర్యకరం. 
“బంగారు తెలంగాణ” అనే మాట ఏ ముహూర్తాన అన్నారో, అది 
అక్షరసత్యమై నిలిచింది. తెలంగాణ భూమి బంగారం కంటే మిన్నగా 
మారిపోయింది. ఎంతమంది సామాన్యులు కోటీశ్వరులైపోయారో 
గణాం కాలే చెబుతాయి. ఇప్పుడు తెలంగాణ మొత్తంగా మెతుకుసీమ, 
బతుకుసీమగా మారిపోయింది. 

ఐటీ కాపిటల్‌గా అభివర్ణించే బెంగుళూరును ఎప్పుడో దాటి 
పోయింది. ఈ తొమ్మిదేళ్ల పాలనలో లెక్కకు మించిన పథకాలు, 
ఆవిష్కరణలు జరిగాయి. వినూత్నంగా రూపకల్పన చేసుకున్న ఈ 
ఆవిష్కరణలు తెలంగాణ ప్రజల 'కంటి వెలుగుగా జ్యోతులను 
పంచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, చరిత్ర, వారసత్వానికి 
ఎంతటి బ్రహ్మరథం పట్టారో, అత్యాధునిక ప్రయాణానికి, ప్రపంచ 
స్థాయి ప్రమాణాలకు అంతే ప్రాముఖ్యతను కల్పించారు. 


పథకాలు, ఆవిష్కరణల ప్రగతి జాబితాను 
వివరించాలంటే ఎన్ని పుటలు రాసినా సరిపోవు. 

కేంద్ర - రాష్ట్ర సంబంధాల మధ్య కొంత అనారోగ్య 
వాతావరణం నడుస్తున్నా అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకుండా, 
ప్రగతి దిశగా సాగించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కేసీఆర్‌ 
పరిపాలనా దక్షత, చాణక్యనీతికి ఇవి సుసోదాహరణలు. యాదాద్రిని 
పుననిర్మాణం చేసి జాతికి అందించిన వైనం పరమాద్భుతం. 

పూర్వ ప్రధానమంత్రి, తెలంగాణ బిడ్డ పీవీ శతజయంతి 
ఉత్సవాలు ఏడాదిపాటు నిర్వహించిన వైనం అపూర్వం. చిన్న పల్లెలు, 
పట్టణాల నుంచి భాగ్యనగరం వరకూ ఈ తొమ్మిదేళ్లలో రూపురేఖలే 
మారిపోయాయి. ఈ నేలపై అణువణువూ శోభాయమానంగా 
సరికొత్త వెలుగులు సంతరించుకున్నాయి. జెటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ 
మరో రీజనల్‌ బెటర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం చేపట్టాల్సిన ఆవశ్యకత 
ఏర్ప్చడిందంటేనే ప్రగతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అధికార, నాయక గణాన్ని నడిపించిన తీరు, ప్రజా సమూహాన్ని 
పోషించిన రీతి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావును సువర్ణాక్షరాలతో చరిత్రకెక్కిస్తాయి. దశమ వార్షికోత్సవంలోకి 
అడుగుపెట్టిన నవ తెలంగాణ దశదిశలా వెలుగుపూలు పూయిస్తూనే 
వుంటుందని విశ్వసిస్తున్నాను. ఈ సంబర సమయంలో అందరికీ 
శుభాకాంక్షలు. 


25 * తెలంగాణ * జూన్‌ 2023 


నానా 


రతుబంధుకు అ క 
' ఐదేండ్లు... ఎ 


అన్నదాతల ఖాతాల్లోకి 


65వేల కోట్లు 


26 * తెలంగాణ * జూన్‌ 2023 


|] న! ఖ్‌ 


స్‌ ప్త 3 శ్‌ ల త్ర జ్‌ 


రైతులను లక్షాధికారులను చేయడమే తన లక్ష్యమని కేసీఆర్‌ అన్నట్టుగానే 
వారిని రాజులను చేశారు. తెలంగాణలో ఈ రోజు ప్రతి గ్రామంలోను ద్విచక్ర 
వాహనం లేని రైతు కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజు తెలం 
గాణలోని రైతన్నలు కార్లు కొనుక్కొని, పక్కా భవనాలు నిర్మించుకుని, తమ 
పిల్లలను మంచి మంచి కార్పోరేట్‌ స్కూళ్ళలో చదివిస్తూ సౌకర్యవంతమైన 
జీవితాన్ని అనుభవిస్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ 
రంగంలో చేసిన మార్పులు, సాగునీరు, పెట్టుబడి, సమయానికి ఎరువులు, 
పండిన పంటకు గిట్టుబాటుధర ఇచ్చి కొనుగోలు తదితర చర్యల ద్వారానే ఇది 
సాధ్యమైందని చెప్పక తప్పదు. పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు 
బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా 
లేనివిధంగా రైతుబంధు పథకానికి (శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా 
ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ పథకం దేశ 
వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం, దేశానికి దిక్సూచి. కేసీఆర్‌ 
ఉన్నంతవరకు రైతుబంధు ఆగదు. రైతులకు పెట్టుబడి సాయం ఆగదని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. 

ఈ రైతుబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2018, 
మే 10వ తేదీన కరీంనగర్‌ జిల్లా శాలపల్లిలో 
ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ ఐదు 
సంవత్సరాల కాలంలో రైతులకు పెట్టుబడి గోస 
తీర్చుతూ, దేశ వ్యవసాయరంగంలో సరికొత్త 
విప్లవానికి నాంది పలికి కీలక మైలురాయిని 
చేరుకొన్నది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని 
ప్రారంభించి ఐదేండ్లు పూర్తయ్యాయి. నాటి | 
నుంచి నేటివరకు ప్రతి ఫసల్‌ (పీజన్‌)లోనూ 
రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ అండగా 
నిలుస్తున్నారు. 


రైతుల ఖాతాల్లోకి రూ.65 వేల కోట్లు 


గతంలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమవుతుందంటే 
రైతులు పంట పెట్టుబడి కోసం అనేక తిప్పలు పడాల్సి వచ్చేది. 
(ప్రైవేటు వ్యాపారులను, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలతో అప్పులు 
తెచ్చి పెట్టుబడి పెట్టే దారుణ పరిస్థితి ఉండేది. రైతుల గోసను తెలంగాణ 
ఉద్యమ సమయంలో దగ్గరినుంచి చూసిన కేసీఆర్‌.. ఆ బాధల నుంచి విముక్తి 
కల్పించేందుకు పరితపించారు. తెలంగాణ రాష్టం ఏర్పడి, ఆయన సీఎం పదవి 
చేపట్టగానే ఇందుకోసం మేధోమథనం నిర్వహించి రైతులకు ప్రభుత్వమే నేరుగా 
పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. అలా పుట్టిందే రైతుబంధు 
పథకం. రైతుబంధుతో రైతుల్లో భరోసా పెరిగింది. గుంట భూమి ఉన్న రైతులు 
కూడా గుండె ధైర్యంతో బతికే పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలుత ఈ పథకం 
కింద ప్రతి సీజన్‌లో ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు సీజన్లలో ఎకరానికి 
రూ.8 వేలు పంపిణీ చేశారు. 

ఏడాది తర్వాత దీన్ని రెండు విడుతల్లో ఎకరాకు రూ. 10 వేలకు పెంచారు. 
ప్రతి సీజన్‌లోనూ సుమారు 65 లక్షల మంది రైతులకు పంట పెట్టుబడి 
సాయం అందిస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుకు ఎన్ని ఎకరాల 


2/ * తెలంగాణ 


భూమి ఉంటే అన్ని ఎకరాలకు (ప్రతి ఎకరానికి 
రూ.10 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు... ఈ 
విధంగా గత ఐదేండ్లలో మొత్తం 10 విడుతల్లో రూ. 
65,192 కోట్లను రైతుల ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం 
జమ చేసింది. ఒక్క పథకం ద్వారా రైతులకు ఇంత 
భారీ మొత్తం అందించిన ఏకైక ప్రభుత్వం దేశంలో 
తెలంగాణ మాత్రమే కావడం గమనార్హం. రైతుబంధు 
కోసం ప్రభుత్వం ఏటా సుమారు రూ. 15 వేల కోట్లు 
ఖర్చు చేస్తున్నది. 


బడ్జెట్‌ ఇబ్బందులు వచ్చినా రైతుబంధు” ఆగదు 


సీఎం కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి 
వ్యవసాయరంగం, రైతుల సంక్షేమమే ప్రథమ 
ప్రాధాన్యం. ఈ రెండింటి తర్వాతే మరేదైనా అని 
సీఎం కేసీఆరే చాలాసార్లు చెప్పారు. ఇందుకు 
రైతుబంధు అమలే ఉదాహరణ. 
ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు 
ఉన్నా సీజన్‌కు ముందు రైతుల 
ఖాతాల్లో రైతుబంధు డబ్బులు 


పడాల్సిందే. ఇందుకోసం 
ప్రభుత్వం అవసరమైన 
నిధులను ముందుగానే 
సమకూర్చుతున్నది. కరోనా 
వంటి విపత్మర 
పరిస్థితుల్లోనూ రైతులకు 


సీజన్‌కు ముందే రైతుబంధు 
డబ్బులు అందించిన ఘనత 
రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. పథకం 
ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 
పెట్టుబడి సాయం ఆగకుండా కొనసాగుతూనే 
ఉన్నది. రైతుబంధు పథకం అమలులో భాగంగా 
తొలి ఏడాది రైతులకు పెట్టుబడి సాయాన్ని చెక్కుల 
రూపంలో ప్రభుత్వం అందించింది. అయితే 
ఇందులో మధ్యవర్తుల ప్రమేయం ఉందొద్దని 
భావించిన సీఎం కేసీఆర్‌... చెక్కుల పంపిణీకి స్వస్తి 
పలికి నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బు జమయ్యేలా 
చర్యలు తీసుకొన్నారు. దీంతో సీజన్‌కు ముందే 
రైతుల ఫోన్లు టింగ్‌.. టింగ్‌ అని మోగుతున్నాయి. 


చిన్న సన్నకారు తేడాలేదు 


రైతుబంధు పథకం అమలు సమయంలో 
ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. ఎలాంటి 
పరిమితులు, షరతులు లేకుండా అమలు చేయడం 


9 జూన్‌ 2023 


ఏంటని ప్రశ్నించాయి. కానీ సీఎం కేసీఆర్‌ మాత్రం ఆ విమర్శలను 
పట్టించుకోలేదు. రైతు అనే పదాన్నే అర్హతగా తీసుకున్నారు. గుంట 
భూమి ఉన్న రైతు నుంచి ప్రభుత్వ సీలింగ్‌ వరకు భూమి గల వారందరికీ 
రైతుబంధును వర్తింపజేశారు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులైనా, పన్నులు 
చెల్లించే వారైనా, వ్యాపారులైనా.. సరే ఎలాంటి షరతులు లేకుండా 
పథకాన్ని వర్తింపజేశారు. 


రైతుబంధు ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శం 


రైతుబంధు పథకం ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అనేక మంది 
ఆర్థికవేత్తలు ప్రశంసించారు. ఈ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ 
ప్రభుత్వంతోపాటు అనేక రాష్ట్రాలు కాపీ కొట్టి వివిధ పేర్లతో అమలు 
చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం “పీఎం కిసాన్‌” పేరుతో దేశవ్యాప్తంగా 
అమలు చేస్తున్నది. క్రిషక్‌ బంధు పేరుతో పశ్చిమబెంగాల్‌, కాళియా 
పేరుతో ఒడిశా, రైతుభరోసా పేరుతో ఆంధ్రప్రదేశ్‌, ఆశీర్వాద్‌ యోజన 
పేరుతో జార్ధండ్‌, రాజీవ్‌గాంధీ కిసాన్‌ నవ్య యోజన పేరుతో ఛత్తీస్‌గఢ్‌ 
రాష్ట్రాలు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నాయి. కానీ తెలంగాణ 
ప్రభుత్వం అందిస్తున్న స్థాయిలో మాత్రం పెట్టుబడి సాయం 
అందించటంలేదు. 


వివిధ ప్రాంతాల ప్రజలు మాకు కావాలంటూ.. 


రైతుబంధు పథకానికి దేశవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్నది. 
దేశంలోని రైతులంతా ఈ పథకానికి ఆకర్షితులవుతున్నారు. రైతుబంధు 
తరహా పథకాన్ని తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అనేక రాష్ట్రాల 
రైతులు అక్కడి ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే 
కర్ణాటక, మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పోరాటాలు కూడా 
ప్రారంభమయ్యాయి. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ పేరుతో దేశ 
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బీఆర్‌ఎస్‌.. ఆయా రాష్ట్రాల్లో రైతుబంధును 
అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో తమ ప్రభుత్వం 
అధికారంలోకి వస్తే రైతుబంధుతో పాటు రైతు సంక్షేమ పథకాలన్నింటిని 


28 + తెలంగాణ 


అమలు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 


(ప్రశంసలు 

రైతుబంధు పథకం అమలుతీరుపై ప్రపంచ ఆర్థిక, 
వ్యవసాయ నిపుణులు ప్రశంసలు కురిపించారు. ఒక 
దశలో ఈ పథకం అమలు తీరును చూసి వారంతా 
ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. ఐక్యరాజ్య సమితి 
అనుబంధ ప్రపంచ ఆహార సంస్థ (ఎఫ్‌ఏవో) రైతుబంధు 
పథకాన్ని ప్రపంచ వ్యవసాయరంగంలో ప్రత్యేకమైనదిగా 
గుర్తించింది. హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్‌, 
గాంధేయవాది అన్నాహజారే, అశోక్‌ గులాటీ, అరవింద్‌ 
సుబ్రహ్మణ్యన్‌, ఎఫ్‌ఏవో డీజీ జోస్‌ గ్రాజియానో డిసిల్వా 
వంటి ఎంతో మంది మేధావులు ఈ పథకాన్ని 
ప్రశంసించారు. 


లాభసాటిగా వ్యవసాయం 


రైతుబంధు పథకం తెలంగాణ వ్యవసాయరంగంలో 
విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వ్యవసాయరంగ 
రూపురేఖల్ని మార్చేసింది. రైతుబంధుతో రైతుల్లో భరోసా 
పెరిగింది. పెట్టుబడి నష్టమనే భావన లేకుండా రైతులు 
ధైర్యంగా వ్యవసాయం చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వం 
నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత 
విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా వంటి 
కార్యక్రమాలతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. తద్వారా 
2014-15లో 1.31 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే, 
2022-23లో ఇది 2.09 కోట్ల ఎకరాలకు పెరిగింది. 
ధాన్యం ఉత్పత్తిలో దేశంలో 15వ స్థానంలో ఉండగా అది 
రెండో స్థానానికి ఎగబాకింది. 


జూన్‌ 2023 


మణిపూర్‌ నుండి ప్రత్యేక విమానంలో విచ్చేసిన తెలంగాణకు చెందిన 72 మంది న్‌. విద్యార్థులకు రాష్ట 
కార్మిక శాఖ మంత్రి సి.హెచ్‌. మల్లా రెడ్డి, రాజేంద్ర నగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, అడిషనల్‌ కీల మహష్‌ 
భగవత్‌, అభిలాష్‌ బిస్త్‌, డీఐజీ బి. సుమతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ అర్విందర్‌ సింగ్‌ 


తదితర అధికారులు స్వాగతం పలికారు. తమను మణిపూర్‌ నుండి సురక్షితంగా రప్పించిన తెలంగాణ రాష్ట్ర 
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. - 


మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులలో తెలంగాణ విద్యార్థులను 
సురక్షితంగా స్వరాష్టానికి తరలించాలని ర el పం ర 
రావు అధికారులను ఆదేశించారు. సీ.ఎం. ఆదేశాల మేరకు 
ఎప్పటికప్పుడు మణిపూర్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 
శాంతి కుమారి, డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ అంజనీ కుమార్‌ 
సంప్రదింపులు జరిపి మణిపూర్‌ రాష్టం నుండి తెలంగాణ విద్యార్థులను 
తరలించుటకు (ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. రాష్ట ప్రభుత్వం 
విద్యార్థులను వారి స్వస్థలాలకు పంపుటకు ఏర్పాట్లు చేసింది. 

మణిపూర్‌లోని ఇంఫాల్‌ నుండి ఏర్పాటు వ్వ ఆ ప్రత్యేక ప్‌మూా | 
సంతో 7129 కంది విద్యార్థులు తెలంగాణకు చెందిన వారు me క్‌ సాయి కిరణ్‌ mre 


ఉన్నారు. తెలంగాణకు చెందిన మొత్తం 130 మంది విద్యార్థుల్లో మిగిలిన తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి కేసీ కేసీఆర్‌కి, ఐటి శాఖ 
విద్యార్థులు మరో విమానంలో హైదరాబాద్‌ చేరుకున్నారు. మంత్రి కేటీఆర్‌కి, సి.ఎస్‌ శాంతి కుమారి, డి.జి.పి. 


“అక్కడ పరిస్థితి చూసి చాలా ఆందోళన చెందాం... మమ్మల్ని అంజనీ కుమార్‌లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 
సురక్షితంగా హైదరాబాద్‌ తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రుణపడి వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈ ప్రత్యేక 
ఉంటానని పిఎల్‌ రావు చెప్పారు. మణిపూర్‌ ఎన్‌ఐటి నుంచి 26 మంది విమానంలో వచ్చారు. మణిపూర్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో 
విద్యార్థినులు వచ్చినట్లు సూర్యాపేటకు చెందిన సిహెచ్‌. స్ఫూర్తి అనే నిర్మాణ పనులు చేస్తున్న హై వే కంపెనీకి చెందిన పిఎల్‌ 
విద్యార్థిని చెప్పారు. స్టేట్‌ ఎలక్ష్రానిక్‌ విభాగం ద్వారా ఎమ్మెల్సీ కవితతో రావు, ఆయన సతీమణి అమితతో పాటు ఈ ప్రత్యేక 
మాట్లాడినట్లు ఆమె తెలిపారు. కవిత మాకు ధైర్యం చెప్పారు... మాకు విమానంలో వచ్చారు. హైదరాబాద్‌ నుంచి ఇంఫాల్‌లో 


సహకరించారు. 7 ఏండ్ల నుంచి నివసిస్తున్నారు. 
అ 


29 తెలంగాణ * జూన్‌ 2023 


: 4 


hw, 6. థ, @" + 


వ్‌ 


of 
క 


స్వరాష్ట్రంలో బడ్జెట్‌ కేటాయింపులు ఏటికేడు పెరుగుతున్నాయి. 
2015-16లో వైద్యారోగ్య శాఖకు రూ.4932 కోట్లు 
కేటాయించగా.. 2023-24 నాటికి రూ.12,364 కోట్లకు 
పెరిగింది. అంటే తొమ్మిదేండ్లలో హెల్త్‌ బడ్జెట్‌ రెండున్నర రెట్లు 
పెరిగింది. తలసరి వైద్య బడ్జెట్‌ కేటాయింపుల్లో తెలంగాణ 
దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది తలసరి 
కేటాయింపులు రూ. 3,225గా నమోదైంది. 


మాతాశిశు సంరక్షణ కోసం దేశంలోనే మొదటిసారిగా సీఎం 
కేసీఆర్‌ ప్రవేశపెట్టిన “కేసీఆర్‌ కిట్‌ పథకం బంపర్‌ హిట్‌గా 
నిలిచింది. కేసీఆర్‌ కిట్‌లో భాగంగా గర్భిణులకు బాబు పుడితే 
రూ.12వేలు, పాప పుడితే రూ.18వేలు ఆర్థిక సాయం 
అందిస్తున్నారు. ప్రసవం అనంతరం రూ. 2వేలు విలువైన తల్లికి, 
బిడ్డకు అవసరమయ్యే వస్తువులతో కూడిన కిట్‌ అందిస్తున్నారు. 
రాష్ట్రంలో ఇప్పటి వరకు 13.91 లక్షల మంది మహిళలు కేసీఆర్‌ 
కిట్ల ద్వారా లబ్ది పొందారు. ప్రభుత్వం రూ.1420 కోట్లు ఖర్చు 
చేసింది. కచ్చితంగా ఏఎన్సీ చెకప్స్‌ హాజరు కావడం, ప్రభుత్వ 
దవాఖానల్లో ప్రసవం, పిల్లలకు టీకాలు వేస్తేనే సాయం 
అందుతుండటంతో.. కచ్చితంగా జరుతున్నాయి. ఏఎన్సీ చెకప్స్‌లో 
దేశంలోనే టాప్‌లో నిలవగా, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 
2014తో పోల్చితే రెట్టింపు అయ్యాయి. వంద శాతం పిల్లలకు 


30 * తెలంగాణ * జూన్‌ 2023 


& 


టీకాలు అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఫలితంగా 
రాష్ట్రంలో మాతాశిశుమరణాలు గణనీయంగా తగ్గాయి. 2014 నాటికి 92గా 
ఉన్న మాతృమరణాల రేటు ఇప్పుడు 43కు తగ్గింది. శిశుమరణాల రేటు 35 
నుంచి 21కి తగ్గింది. 


అమ్మ ఒడి వాహనాలు 


గర్భిణులు రవాణాకు 
ఇబ్బంది పడొద్దనే 
ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ 
దేశంలోనే మొదటిసారిగా 
అమ్మ ఒది వాహనాలను 
ప్రవేశపెట్టారు. ఏఎన్సీ 
చెకప్‌ల సమయంలో, 
ప్రసవం సమయంలో, 


|' 
| 

డిశ్చార్డి సమయంలో ఇంటి నుంచి దవాఖానకు, దవాఖాన నుంచి ఇంటికి 
ఉచితంగా రవాణా చేయగలుగుతున్నారు. మాతాశిశుమరణాల తగ్గింపులో 


అమ్మ ఒడి వాహనాలు కూడా కీలక పాత్ర పోషించాయి. రాష్ట్రవ్యాప్తంగా 
300 అమ్మ ఒడి వాహనాలు అందుబాటులో ఉన్నాయి. 


100 శాతం సురక్షిత ప్రసవాలు: 


కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన హెచ్‌ఐఎంఎస్‌ నివేదిక ప్రకారం 
దేశంలో వందశాతం సురక్షిత ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 
జాతీయ సగటు 89గా ఉంటే.. తెలంగాణ ఎంతో మెరుగైన స్థానంలో 
నిలిచింది. ఇందుకోసం ఓవైపు దవాఖానలను పటిష్టం చేయడంతోపాటు 
మరోవైపు సామాజికంగా మార్పు తెచ్చారు. పేదలు, నిరక్షరాస్యత వల్ల 
అవగాహనలేని కొందరు ఇంటివద్దే ప్రసవిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. 
దీనిని నివారించేందుకు ప్రభుత్వ దవాఖానలో ప్రసవిస్తేనే కేసీఆర్‌ కిట్‌ రెండో 
విడత నగదు సాయం రూ. 4వేలు (ఆడబిడ్డ పుడితే రూ. 5వేలు) అందించాలని 
నిబంధన విధించారు. దీంతోపాటు రూ.2వేలు విలువైన తల్లి, బిడ్డకు 
అవసరమైన వస్తువులతో కూడిన కిట్‌ అందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో 
వందశాతం దవాఖానల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. తద్వారా దేశంలోని 
ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. 


నార్మల్‌ డెలివరీలకు ప్రోత్సాహకాలు 


గతంలో సిజేరియన్లకు ఆరోగ్యశ్రీ కింద ఇన్సెంటివ్‌లు ఉండేవి. సాధారణ 
ప్రసవాలకు ఎలాంటి ప్రోత్సాహకం ఉండేది కాదు. సిజేరియన్ల వల్ల కలుగుతున్న 
నష్టాలను గుర్తించిన మంతి హరీశ్‌రావు... మొదటి నుంచీ సాధారణ 
ప్రసవాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాలు గణనీయంగా 
పెరిగాయి. అయితే దీనిని మరింత ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల 
మేరకు సిజేరియన్లకు ఇన్సెంటివ్‌ ఇచ్చే విధానం రద్దు చేసి.. 2022 ఆగస్టు 
నుంచి “టీమ్‌ బేస్ట్‌ ఇన్ఫెంటివ్‌'ను ప్రారంభించింది. సాధారణ డెలివరీలు చేసిన 
వైద్య సిబ్బందికి రూ.3000 ప్రోత్సాహం అందిస్తున్నది. 


31 * తెలంగాణ 


కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌.. 

గర్భిణుల్లో పోషకాహార లోపం, రక్త హీనత 
లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ పథకాన్ని ప్రారంభించింది. 
మొదటి దశలో 9 జిల్లాల్లో ఆదిలాబాద్‌, భద్రాద్రి 
కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ 
గద్వాల, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, 
ములుగు, నాగర్‌కర్నూల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో 
పంపిణీ చేసింది. బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్‌ కిట్‌ 
ఇచ్చినట్లుగానే, బిడ్డ కడుపులో ఉండగానే కేసీఆర్‌ 
న్యూట్రీషన్‌ కిట్స్‌ ఇస్తున్నది. మొత్తం 7 రకాల 
వస్తువులు అందిస్తున్నది. దీనిని దశాబ్ది ఉత్సవాల్లో 
భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఎం 
కేసీఆర్‌ నిర్ణయించారు. మొత్తం 6.84 లక్షల మంది 
గర్భిణులకు ప్రయోజనం కలుగనున్నది. ఇందుకోసం 
బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు. 


కొత్త మెడికల్‌ కాలేజీలు 


తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం ఐదు ప్రభుత్వ 
మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. అందులో 
హైదరాబాద్‌ రాష్ట్రంగా ఉన్నప్పటికే గాంధీ, 
ఉస్మానియా మెడికల్‌ కాలేజీలు మనుగడలో 
ఉన్నాయి. అంటే.. 60 ఏండ్ల ఉమ్మడి పాలకులు 


9 జూన్‌ 2023 


కం క రల" 


కేవలం 3౩ మెడికల్‌ కాలేజీలను మాత్రమే ఏర్పాటు చేశారు. దీంతో 
పేదలకు మెరుగైన వైద్యం అందకపోగా, రాష్ట్ర విద్యార్థులు వైద్యవిద్య 
చదివేందుకు ఉల]. రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లాల్సిన దుస్థితి. 
స్వరాష్ట్రంలో సీ సీఎం కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలకు 
స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 
జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో 
ఓవైపు పేదలకు స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతోపాటు 
మరోవైపు రాష్ట విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరిగాయి. గత 
తొమ్మిదేండ్లలో రాష్టంలో కొత్తగా 20 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. 

* 2014లో 2,950 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,840 మంది 
విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చే స్థాయికి రాష్టం ఎదిగింది. 

అ రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీస్‌ సీట్లు ఉన్నాయి. తద్వారా 
దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 

9 (ప్రతి లక్ష జనాభాకు 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో ఉన్నాం. 
త్వరలో మొదటి స్థానానికి చేరనున్నది. 

* ఎంబీబీఎస్‌ సీట్ల పెరుగుదల దేశంలో 71శాతంగా ఉంటే, 
తెలంగాణలో 124శాతంగా ఉన్నది. పీజీ సీట్ల పెరుగుదల జాతీయ 
సగటు 68శాతం ఉంటే, తెలంగాణ 111శాతం నమోదు చేసింది. 

* గతేడాది నుంచి బీ కేటగిరీలో 85శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే 
కేటాయించింది. దీంతో రాష్ట్రంలోని 24 (ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని 
1,071 ఎంబీబీఎస్‌ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే 
లభించాయి. ఫలితంగా 8,78,280 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా 
సీట్లు వచ్చింది. 

అ ఎస్టీ రిజర్వేషన్‌ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో 
2,09,646 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా సీటు లభించింది. 


సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటళ్లు 

సూపర్‌ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ 
దవాఖానలే దిక్కు దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా 
పెరిగిపోయింది. దీంతో సూపర్‌ స్పెషాలిటీ సేవలను పెంచాలని, 
అత్యాధునిక సదుపాయాలు కల్పించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 


32 * తెలంగాణ 


ఈ మేరకు హైదరాబాద్‌ నలువైపులా నాలుగు సూపర్‌ 
స్పెషాలిటీ హాస్పిటళ్లకు (శ్రీకారం చుట్టారు. అల్వాల్‌, 
గచ్చిబౌలి, ఎల్బీనగర్‌, సనత్‌నగర్‌లో వీటిని ఏర్పాటు 
చేస్తున్నారు. వీటికితోడు వరంగల్‌ హెల్త్‌ సిటీలో సూపర్‌ 
స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మిస్తున్నారు. నిమ్స్‌లో అదనంగా 
2000 సూపర్‌ ee పడకలను విస్తరిస్తున్నారు. 
వీటన్నింటికీ గతేడాది సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. 
ఈ పనులు కొనసాగుతున్నాయి. వరంగల్‌ హెల్త్‌ సిటీని 
దసరా నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ 
రూపొందించారు. ఇవన్నీ పూర్తయితే 8,200 సూపర్‌ 
స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి. 

నాలుగు టిమ్స్‌ - 4,200 

వరంగల్‌ హెల్త్‌ సిటీ - 2000 

నిమ్స్‌ విస్తరణ - 2000 

మొత్తం - 8,200 


డైట్‌, శానిటేషన్‌ చార్జీల పెంపు 

రోగులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం డైట్‌ చార్జీలను రెట్టింపు 
చేసింది. గతంలో రూ.40 ఉండగా రూ. 80కి పెంచింది. శానిటేషన్‌ చార్జీలను 
ఒక్కో బెడ్‌కు రూ.5000 నుంచి రూ.7,500కు పెంచింది. ఈ కాంట్రాక్ట్‌ 
ఏజెన్సీల్లో ఎస్సీ, ఎస్టీలకు 16 శాతం రిజర్వేషన్‌ కల్పించింది. హైదరాబాద్‌లోని 
18 మేజర్‌ హాస్పిటళ్లలో రోగి సహాయకులకు రూ. 5కే మూడు పూటల భోజనం 
అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రోజు సుమారు 19వేల మంది 
లబ్ది పొందుతున్నారు. 


బస్తీ దవాఖానలు 

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ 
పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు 
వస్తే యూపీహెచ్‌సీలు లేదా జిల్లా 
దవాఖానలు, సూపర్‌ స్పెషాలిటీ 
హాస్పిటళ్లే గతి. అక్కడ పెద్ద లైన్లు 
ఉండటంతో అత్యధిక శాతం మంది ఆర్‌ 
ఎంపీల దగ్గరికో, ప్రైవేట్‌ దవాఖానలకో 
వెళ్లి డబ్బు ఖర్చు చేసుకునేవారు. ఈ దుస్థితిని తప్పించేందుకు సీఎం కేసీఆర్‌ 
బస్తీ దవాఖానలకు రూపకల్పన చేశారు. మొదట హైదరాబాద్‌లో ప్రారంభమై, 
ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో క్రమంగా ఏర్పాటవుతున్నాయి. 
హైదరాబాద్‌లో 350, మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానలను 
ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ధారించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 
370 బస్తీ దవాఖానలు సేవలు అందిస్తున్నాయి. మరో 50 ప్రారంభానికి 
సిద్ధంగా ఉన్నాయి. ఏటా సుమారు 50 లక్షల ఓపీ నమోదవుతున్నది. బస్తీ 
దవాఖానలతో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌పై ఓపీ భారం గణనీయంగా తగ్గింది. 
ఫలితంగా వైద్యులు స్పెషాలిటీ సేవలపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. 


ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రాం 


ప్రభుత్వ దవాఖానల్లోని పరికరాలు 
నిరంతరాయంగా పనిచేసేందుకు 
ప్రత్యేకంగా ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ 
ప్రోగ్రాంను అమలు చేసింది. ఇలాంటి 
కార్యక్రమాన్ని ప్రారంభించడం దేశం 
లోనే మొదటిసారి. ఇందులో భాగంగా 
రూ.5 లక్షలకుపైగా విలువున్న 
పరికరాలను మూడు విభాగాలుగా 
విభజించింది. వాటి పనితీరును 
అనుక్షణం పర్యవేక్షిస్తున్నది. ఎక్కడైనా 
పరికరం పాడవుతే వెంటనే 
సూపరింటెండెంట్లు పోర్టల్‌ ద్వారా 
ఫిర్యాదు చేస్తున్నారు. ఆ ఫిర్యాదు 
తక్షణం సంబంధిత కంపెనీకి వెళ్తుంది. 


33 * తెలంగాణ 


9 
శో 
లై 
రి 
ర్‌ 
ణ్‌ 
ర 
ర 
జ 
§ 
న్‌ 
క్ర 
ర 
] 
రో 


పీహెచ్‌సీల్లో పనితీరును మెరుగుపరిచేందుకు 
887 పీహెచ్‌సీల్లో లైవ్‌ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు 
చేశారు. వీటిని కోఠిలోని డీపీహెచ్‌, సచివాల 
యంలోని హెల్త్‌ సెక్రటరీ కార్యాలయంలో ఉన్న 
కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించారు. 
వీటిద్వారా ఎప్పుడైనా ఏ పీహెచ్‌సీతో అయినా 
అధికారులు మాట్లాడే అవకాశం కలుగుతున్నది. 
పనితీరును ప్రతిక్షణం పర్యవేక్షించే అవకాశం 
కలిగింది. 

పీహెచ్‌సీలకు వచ్చిన రోగుల చికిత్సలో 
అవసరమైతే స్పెషాలిటీ వైద్యుల సలహాలు 
తీసుకునేందుకు ప్రభుత్వం ప్రారంభించిన 
టెలీమెడిసిన్‌ కన్సల్టేషన్‌ సేవలు గత ఏడాది 31 
లక్షల మందికి అందాయి. శారీరక ఆరోగ్య 
సమస్యలను నయం చేయడంతో పాటు, మానసిక 
సమస్యలకు పరిష్కారం చూపేలా 24 గంటల పాటు 
మానసిక వైద్యులు అందుబాటులో ఉండే, టెలీ 
మానస్‌ 14416 కాల్‌ సెంటర్‌ గతేడాది అక్టోబర్లో 
ప్రారంభించింది ప్రభుత్వం. దీని ద్వారా1027 
మంది సేవలు పొందారు. 


ఆరోగ్య మహిళ 

“మహిళ ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం” అని 
నమ్మిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మహిళల 
ఆరోగ్యం కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు 


9 జూన్‌ 2023 


చేస్తున్నారు. “ఆరోగ్య మహిళ పేరుతో వైద్యారోగ్య శాఖ రూపొందించిన 
ఈ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మే 
రివ తేదీన ప్రారంభం అయ్యింది. కరీంనగర్‌లోని బుట్టిరాజారాం కాలనీలో 
ఉన్న యూపీహెచ్‌సీలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ 
మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 
100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలవుతున్నది. 
తర్వాత దశల వారీగా 1200 కేంద్రాలకు విస్తరించనున్నారు. ఇక్కడ ప్రతి 
మంగళవారం ప్రత్యేకంగా “ఉమెన్‌ క్లినికొలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా 
మహిళలకే పరీక్షలు చేస్తున్నారు. ఆడవారు ప్రధానంగా ఎదుర్శొనే 8 
రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 
80 వేల మంది మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. 


8 రకాల పరీక్షలు ఇవే.. 


1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు 

2. ఓరల్‌, సర్వైకల్‌, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్‌ 

3. థైరాయిడ్‌ పరీక్ష సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్‌ 
సమస్య, ఫోలిక్‌ యాసిడ్‌, ఐరన్‌ లోపంతోపాటు, విటమిన్‌ బీ12, 
విటమిన్‌ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు 

4. మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్‌ ఇన్‌ప్లమేటరీ వ్యాధుల 
పరీక్షలు చేస్తారు 

5. మెనోపాజ్‌ దశకు సంబంధించి పరీక్షలు చేస్తారు. అవసరమైన వారికి 
హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్‌తో 
అవగాహన కలిగిస్తారు 

6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన 
సమస్యలపై ప్రత్యేకంగా పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. 
అవసరమైనవారికి ఆల్లాసౌండ్‌ పరీక్షలు చేస్తారు 

7. సెక్స్‌ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. 
అవసరమైన వారికి వైద్యం అందిస్తారు. 

రి. బరువు నియం[త్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన 
కలిగిస్తారు. 


34 * తెలంగాణ 


వీటితోపాటు రక్తపోటు (బీపీ, మధుమేహం (షుగర్‌), 
రక్త హీనత (అనీమియా) పరీక్షలు నిర్వహిస్తున్నారు. టీ 
డయాగ్శోస్టిక్స్‌ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు 
చేస్తున్నారు. సమస్యలను గుర్తిస్తే, అక్కడికక్కడే తగిన 
మందులు ఇస్తున్నారు. అవసరమైతే పై దవాఖానలకు 
రెఫర్‌ చేస్తున్నారు. 


డయాలసిస్‌ కేంద్రాలు 

కిడ్నీ సమస్యలు ఉన్నవారు వారానికి రెండు మూడు 
సార్లు డయాలసిస్‌ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎంతో 
ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ వ్యాధి వారిని 
శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగదీస్తుంది. 
రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో 
మాత్రమే ఉచిత డయాలసిస్‌ సెంటర్లు ఉండేవి. రోగులు 
దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేది. 
సీఎం కేసీఆర్‌ ఈ సమస్యను మానవతా హృదయంతో 
ఆలోచించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఉచిత డయాలసిస్‌ 
కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో 
డయాలసిస్‌ కేంద్రాల సంఖ్యను 8౩ నుంచి 102 కు 
పెంచారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్‌ 
చేయించుకుంటుంటే, వారిలో 10వేల మందికి ఉచితంగా 
డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. దేశంలో ఎక్కడా 
లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్‌ యూజ్‌ ఫిల్దర్‌ను 
ఉపయోగించి డయాలసిస్‌ చేస్తున్నారు. డయాలసిస్‌ 
రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, 
ఉచిత బస్‌ పాస్‌ ఇస్తున్నారు. 

ఏటా 150 వరకు కిడ్నీ మార్పిడి శగ్రచికిత్సలను 
ఆరోగ్య (శ్రీ కింద ఉచితంగా చేయిస్తున్నారు. వీటికి 
కార్పొరేట్‌ దవాఖానల్లో రూ.20 లక్షల వరకు ఖర్చు 
అవుతుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా కిడ్నీ రోగుల 
కోసం రూ.200 కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇందులో 
డయాలసిస్‌ రోగుల కోసమే రూ.100 కోట్లు ఖర్చు ఖర్చు 


* జూన్‌ 2023 


టీ డయాగ్నోస్టిక్‌ 


వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టెందుకు ప్రభుత్వం టీ 
డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించింది. 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను 
ఉచితంగా చేస్తున్నది. రాష్ట్రంలో పీహెచ్‌సీలు మొదలు అన్ని స్థాయిల 
దవాఖానలను అనుసంధానం చేసింది. దీంతో పేదలు అటు చికిత్సకు, ఇటు 
వ్యాధి నిర్ధారణకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా 
పోయింది. గత ఏడాది ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా సగటున 42 లక్షలకుపైగా 
టెస్టులు జరిగాయి. 


కొత్త పీహెచ్‌సీలు 

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ప్రాథమికంగా వైద్యం అందించే 
కీహెచ్‌సీలు, సబ్‌ సెంటర్లను ప్రభుత్వం బలోపేతం చేసింది. ఇందులో భాగంగా 
43 కొత్త పీహెచ్‌సీ భవనాలను నిర్మిస్తున్నది. ఇందుకు రూ.67 కోట్లు ఖర్చు 
చేస్తున్నది. దీంతోపాటు రూ.48 కోట్లతో 372 పీహెచ్‌సీల 
మరమ్మతులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 1239 సబ్‌ 
సెంటర్లకు భవనాలు నిర్మిస్తున్నది. ఒక్కోదానికి రూ. 20 
లక్షల చొప్పున ఏకంగా రూ.247 కోట్లకుపైగా ఖర్చు 
చేస్తున్నది. అదనంగా 1497 సబ్‌ సెంటర్ల భవనాలను 
రూ.60 కోట్లతో మరమ్మతులు చేయిస్తున్నది. కొత్తగా 
ఏర్పడిన 40 మండలాలకు పీహెచ్‌సీలు మంజూరు చేస్తూ 
ఇటీవలే క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రికార్డు సమయంలో 
ఏకంగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్దన్‌లను 
నియమించింది. వీరంతా (గ్రామీణ ప్రాంతాల్లో సేవలు 
అందిస్తున్నారు. బస్తీ దవాఖానల స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా 
గ్రామాల్లో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే 


35 * తెలంగాణ 


లక్ష్యంతో మూడువేలకుపైగా పల్లె దవాఖానలను 
ఏర్పాటు చేస్తున్నది. 


ప్రజారోగ్యంపై పెరిగిన నమ్మకం 
గతంలో ఒక కుటుంబంలో ఎవరికైనా రోగం 

వస్తే చికిత్స కోసం లక్షలు అప్పుచేసి, ఆస్తులు 
అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆ 
పరిస్థితి లేదు. ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు 
ఖరీదైన వైద్యం అందుతున్నది. ఒకప్పుడు అవయవ 
మార్చిడి అంటే ధనికులకే పరిమితమనే భావన 
ఉండేది, ఇప్పుడు తెలంగాణలో ఉచితంగా పేదలకు 
అవయవ మార్చిడి జరుగుతున్నది. దేశంలో అత్యధిక 
కిద్నీ మార్చిడులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. 
అంతేకాదు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులపై 
ప్రజలకు నమ్మకం పెరిగింది. ఇందుకు పెరిగిన ఓపీ, 
ఐపీ, సర్దరీలే నిదర్శనం. 

ఓపీ 2021లో 423 కోట్లు ఉండగా, 

గతేడాది 4.83 కోట్లుగా నమోదైంది. 

ఐపీ సేవలు 14.16 లక్షల నుంచి 

16.97లక్షలకు పెరిగాయి. 

* మేజర్‌, మైనర్‌ సర్జరీలు 2021లో 2.57 లక్షలు 
జరుగగా, 2022 నాటికి 3.04 లక్షలకు 
పెరిగాయి. 

* ఆయుష్‌ విభాగంలోనూ 
ఓపీ గణనీయంగా నమోదైంది. 


ఆయుర్వేద - 10,57,068 
యునానీ - 6,55,209 
హోమియోపతి - 5,51,264 
నాచురోపతి - 84,079 

మొత్తం - 28,47,620 


9 జూన్‌ 2023 


నీతిఆయోగ్‌ హెల్త్‌ ఇండెక్స్‌లో అగ్రస్థానం 

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం 
పనితీరును విశ్లేషిస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్‌ 2021లో హెల్త్‌ 
ఇండెక్స్‌'ను విడుదల చేసింది. ఇందులో ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో 
తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో దేశంలోనే మొదటి 
స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్‌, ఆసుపత్రి ప్రసవాల పురోగతిలో 
తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలువడం విశేషం. నివేదిక రూపకల్పనలో 
భాగంగా నీతి ఆయోగ్‌ 24 అంశాలను పరిగణనలోకి తీసుకున్నది. 
శాంపిల్‌ రిజిస్టేషన్‌ సిస్టమ్‌ (ఎస్‌ఆర్‌ఎస్‌), సివిల్‌ రిజిస్టేషన్‌ సిస్టమ్‌ 
(సీఆర్‌ఎస్‌), హెల్త్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ (హెచ్‌ఎంఐఎస్‌) 
వంటి పోర్టళ్లు, ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించింది. 
2019-20లో వైద్యారోగ్య రంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల 
జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. ఓవరాల్‌ పర్ఫార్మెన్స్‌లో 
100 పాయింట్లకుగానూ.. కేరళ 82.20 స్మోర్‌తో అగ్రస్థానంలో, 
తమిళనాడు 72.42 స్మోర్‌తో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ 
69.95 పాయింట్లు సాధించింది. బీజేపీ పాలిత రాష్టం ఉత్తరప్రదేశ్‌ 
కేవలం 30.57 స్మోర్‌ సాధించి అట్టడుగున నిలిచింది. 2018-19లో 
తెలంగాణ నాలుగో స్థానంలో ఉండేది. ఏడాదిలోనే తన స్థానాన్ని 
మెరుగుపరుచుకున్నది. 


36 * తెలంగాణ 


80 రోజుల్లోనే కోటిన్నర మందికి కంటిపరీక్షలు 


అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం 
కేసీఆర్‌ ప్రారంభించిన కంటివెలుగు కార్యక్రమం ప్రపంచ 
రికార్డు సృష్టించింది. మొదటి విడత కంటివెలుగులో 
భాగంగా కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించారు. 
ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల 
కార్యక్రమమైన “కంటివెలుగు-రెండో విడతి కార్యక్రమాన్ని 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ఏడాది జనవరి 18న ఖమ్మం 
వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. ఢిల్లీ సీఎం 
అరవింద్‌ కేజ్రివాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, కేరళ 
సీఎం పినరయి విజయన్‌, యూపీ మాజీ సీఎం అఖిలేళ్‌ 
యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ 
కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాతి రోజు నుంచి 
రాష్ట్రవ్యాప్తంగా కంటి శిబిరాలు ప్రారంభం అయ్యాయి. 
ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 1500 ప్రత్యేక 
బృందాలను ఏర్పాటుచేసింది. కావాల్సిన పరికరాలన్నీ 
సిద్ధం చేసింది. శని, ఆదివారాలు, సెలవు రోజులు మినహా 
కంటి పరీక్షలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. 
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణవార్డుల్లో శిబిరాలు 
నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు 
సుమారు 88 శాతం పూర్తయింది. 100 రోజుల్లో 
కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలని లక్ష్యంగా 
పెట్టుకోగా... రికార్డు స్థాయిలో 80 రోజుల్లోనే కోటిన్నర 
మందికి పరీక్షలు పూర్తయ్యాయి. రాష్టంలో 18 ఏండ్లకు 
పైబడిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు చేయాలని ప్రభుత్వం 
నిర్ణయించింది. 


ఎన్సీడీ ప్రీనింగ్‌ 

రోగాలను ముందుగా గుర్తించి, తద్వారా చికిత్స 
అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్సీడీ స్కీనింగ్‌ 
కార్యక్రమం నిర్వహిస్తున్నది. గతేడాది చివరి నాటికి 1.48 
కోట్ల మందికి స్ర్కీనింగ్‌ జరిగింది. ఇందులో 17.36 లక్షల 
మందికి బీపీ, 8.86 లక్షల మందికి షుగర్‌ వ్యాధి ఉన్నట్లు 
గుర్తించారు. వారందరికి ఉచితంగా ప్రభుత్వం మందుల 
కిట్లను (ఎన్‌సీడీ కిట్లు) ఆశా, ఏఎన్‌ఎంల ద్వారా ఇంటికే 
పంపిణీ చేస్తున్నది. జిల్లా, పీహెచ్సీల్లో ప్రత్యేకంగా ఎస్సీడీ 
క్లినిక్స్‌ ఏర్పాటు చేసింది. వీటిల్లో క్యాన్సర్‌ (స్క్రీనింగ్‌ కోసం 
ప్రత్యేకంగా పరికరాలను అందుబాటులో ఉంచింది. 


* జూన్‌ 2023 


ఆరర్ని 


మన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం, 
పాలసీలు ఎంతో సరళతరంగా ఉండి, త్వరగా అనుమతులు వచ్చే విధంగా 
ఉండడం, అవినీతి లేకపోవడంతో బహుళజాతి సంస్థలను ఆకర్షిస్తున్నది. 
దీనితో ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న అపర కుబేరులు, వ్యాపార, 
పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. పరిశ్రమలశాఖ మంత్రి 
కల్వకుంట్ల తారకరామారావు ప్రపంచ వ్యాప్తంగా పర్యటిస్తూ ఏ చిన్న 
అవకాశం వచ్చినా పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ మన 
పారిశ్రామిక విధానం, పాలసీలను కూలంకషంగా వివరిస్తూ, వారిని 
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఎన్నో దిగ్గజ 
కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. 
దీంతోపాటు యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి, వారిలోని 
నైపుణ్యాలను వెలికితీసి అవసరమైన తర్చీదునిస్తూ స్టార్టప్‌లను 
నెలకొల్పడానికి తెలంగాణ సర్మారు చేయూతనందిస్తున్నది. దేశంలోనే 
తెలంగాణ.. స్టార్టప్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందిప్పుడు. రాష్ట్ర ప్రభుత్వం 
దూరదృష్టితో తీసుకుంటున్న పలు విధానపరమైన నిర్ణయాల వల్ల త్వరలోనే 
భారతీయ ఐటీ హబ్‌ బెంగళూరును హైదరాబాద్‌ అధిగమిస్తుందని 
విశ్లేషకులు భావిస్తున్నారు. 

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ గణాంకాల ప్రకారం 
2016లో మొత్తంగా దేశంలో 452 స్టార్టప్‌లుండగా.. 2022లో 
84,012కు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితి 
మారింది. ఈ నేపథ్యంలో బెంగళూరు, చెన్నై ముంబై, ఢిల్లీ వంటి 
సంప్రదాయ స్టార్టప్‌ కేంద్రాలను ఇప్పుడు హైదరాబాద్‌ వెనక్కి నెడుతోంది. 
త్వరలోనే తెలంగాణ రాష్ట్రం స్టార్టప్‌లకు అడ్డాగా మారుతుందన్న 


37 * తెలంగాణ 


సున్న మన పాలసీ 


విశ్వాసాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్లోబల్‌ 
కార్పొరేట్లు, పెట్టుబడిదారులు హైదరాబాద్‌పై అత్యంత 
ఆసక్తిని చూపిస్తున్నారు. 2014 నుంచి 2022 మధ్య 
హైదరాబాద్‌లో ప్రారంభించిన వివిధ స్టార్టప్‌లకు 2.5 
బిలియన్‌ డాలర్ల నిధులు లభించాయి. హైదరాబాద్‌లో 
సాస్‌, డార్విన్‌, డార్విన్‌ బాక్స్‌, జెనతి మొదలైన ప్రముఖ 
సాఫ్ట్‌వేర్‌ బేస్ట్‌ స్టార్టప్‌లు వచ్చాయి. తెలంగాణలో 
6,660కిపైగా స్టార్టప్‌లున్నాయి. దేశీయ ఐటీ రంగంలో 
కొత్తగా వస్తున్న ప్రతీ మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ 
నుంచే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల (ప్రకారమే 
2016 నుంచి 2022 జూన్‌ వరకు తెలంగాణలో 
44,649 ఉద్యోగాలు కల్పించబడ్డాయి. 


తెలంగాణనే ఎందుకు బెస్టు 


తెలంగాణ వైపుకే పరిశ్రమలు క్యూ కట్టడానికి 
కారణాలను విశ్లేషిస్తే... రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన టీ-హబ్‌, 
ఇక్కడి పాలసీలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 
ప్రత్యేక శ్రద్ధ, ప్రభుత్వ-పై ప్రైవేటు భాగస్వామ్యంలో ఇప్పటికే 
ఏర్పాటైన 57 ఇంక్యుబేటర్స్‌, ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, నల్సార్‌ 
వంటి ప్రతిష్టాత్మక సంస్థలుండటం, యువతలో నైపుణ్యాన్ని 
పెంచడం కోసం ఏర్పాటైన తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ 
అండ్‌ నాలెడ్జ్‌ తదితర అంశాలను పరిగణనలోకి 
తీసుకోవచ్చని స్పష్టమవుతున్నది. 


9 జూన్‌ 2023 


క్యాబినెట్‌ కీలక 
నిర్ణయాలు 


సాధారణంగా కొన్ని రాష్ట్రాలు ఏదో ఒక రంగంలో విజయం సాధిస్తాయి. 
తెలంగాణ మాత్రం అన్ని రంగాల్లో దేశంలోనే ఛాంపియన్‌గా నిలిచింది. 
కేంద్ర ప్రభుత్వం ఏ రంగంలో అవార్డులు ప్రకటించినా అందులో 
కచ్చితంగా తెలంగాణకే అధిక వాటా దక్కుతున్నది. ఇదంతా కూడా 
సీఎం కేసీఆర్‌ పాలన వల్లే సాధ్యమవుతున్నది. విప్లవాత్మక పథకాలు 
ప్రవేశపెట్టడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు, త్వరలో పూర్తికానున్న 
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, అంబేద్మర్‌ మహా విగ్రహం, నూతన 
సచివాలయం, అమర జ్యోతి వంటి పెద్దపెద్ద నిర్మాణాలను రికార్డు 
సమయంలో పూర్తి చేసి తెలంగాణ సత్తా చాటింది. 


నూతనంగా నిర్మించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్మర్‌ రాష్ట్ర సచివాలయంలో 
తొలి మంత్రివర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి 
కే చంద్రశేఖర రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం వివిధ 
అంశాలపై విసృతంగా చర్చించింది. 


మంత్రివర్గ సమావేశ తీర్మానాలు 


సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో కూలంకషంగా చర్చ 
అన్ని కులవృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యం 
సరికొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీల ఏర్పాటు 

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం.. విక్రయిస్తే పీడీ కేసులు 

మక్క జొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ 
నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో రైతు సమస్యలపై ఉపసంఘం 
పంటకాలం ఒక నెల ముందుకు జరుపడంపై అధ్యయనం 
రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల వేళ కీలక నిర్ణయాలు 


వీఆర్‌ఏల రెగ్యులరైజ్‌.. ఇతర శాఖల్లో ప్లేస్‌మెంట్‌ 
* ఉమామహేశ్వర లిఫ్ట్‌ ఫేజ్‌-1, 
ఫేజ్‌-2కు గ్రీన్‌సిగ్నల్‌ 
9 హెల్త్‌ సెంటర్లలో 
రెగ్యులర్‌ పోస్టులు,వైద్యసేవల బలోపేతం.. 
* రెండోవిడత గొర్రెల పంపిణీకి నిర్ణయం 
* మైనారిటీ కమిషన్‌లో జైనుల ప్రతినిధికీ చోటు 
* వనపర్తిలో జర్నలిస్ట్‌ భవన్‌.. 
ఖమ్మంలో ఇండ్లస్థలాలు 


టీఎస్‌పీఎస్సీని మరింత బలోపేతం చేయాలని 
క్యాబినెట్‌ నిర్ణయించింది. ఈ సంస్థ పరీక్షలను 
మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం 
10 కొత్త పోస్టులను మంజూరు చేసింది. అసిస్టెంట్‌ 
ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ 
వంటి పోస్టులు రానున్నాయి. 

రాష్టం ఏర్పడి పదేండ్లవుతున్న సందర్భంగా 
జూన్‌ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు రాష్టవ్యా 
ప్తంగా దశాబ్ది ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా 
నిర్వహించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. అన్ని 
నియోజక వర్గ కేంద్రాలలో సంబరాలు మిన్నంటే 
లాగా నిర్వహించాలని క్యాబినెట్‌ సమావేశంలో 
నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో గ్రామ స్థాయి నుంచి 
రాష్ట స్థాయి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిం 
చుకోవాలని, ఈ ఉత్సవాలను రాష్ట్ర ఆవిర్భావ 
దినోత్సవం రోజు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సచివాల 
యంలో ప్రారంభిస్తారు. ఈ ఉత్సవాలను మంత్రులు 
వారివారి జిల్లాల్లో అదే సమయంలో ప్రారంభించాలని 
నిర్ణయం తీసుకున్నారు. మంత్రుల పర్యవేక్షణలో 
ఎమ్మెల్యేల నేతృత్వంలో నియోజకవర్గాల్లో ఉత్సవాలు 
జరుగుతాయి. (ప్రభుత్వం సాధించిన ప్రగతి 


౩38 * తెలంగాణ * జూన్‌ 2023 


నివేదనతోపాటు తెలంగాణకే ప్రత్యేకమైన సాంస్కృతిక కార్యక్రమాలతో రాష్ట 
నలుమూలలా హూరెత్తేలా నిర్వహించాలని క్యాబినెట్‌ సమావేశం 
నిర్ణయించింది. 

రాష్టంలో కుల వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్న విశ్వబ్రాహ్మణ, నాయీ 
బ్రాహ్మణ, రజక, కుమ్మరి, మేదరి వంటి కులాలవారిని ఆదుకోవాలనే 
సదుద్దేశంతో ప్రభుత్వం ఈ క్యాబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయం 
తీసుకొన్నది. ఆయా కులవృత్తులు చేసుకుంటున్నవారికి లక్ష రూపాయలవరకు 
ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన 
విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ 
యాదవ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డితో క్యాబినెట్‌ సబ్‌ కమిటీని బీసీ 
సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో ఏర్పాటుచేసింది. 
విధివిధానాలు ఖరారై, వేగంగా లబ్దిదారుల ఎంపిక జరిగితే రాష్ట్ర ఆవిర్భావ 
దశాబ్ది ఉత్సవాల్లోనే ఆయా వర్గాలకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం 
కృత నిశ్చయంతో వున్నది. 

పది జిల్లాలుగా వున్న రాష్టంలో ప్రస్తుతం 38 జిల్లాలకు పెరిగిన నేపథ్యంలో 
వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రతి జిల్లాకు ఒక డీఎంహెచ్‌వో 
పోస్టును క్యాబినెట్‌ మంజూరు చేసింది. సుమారు కోటి జనాభా ఉన్న 
హైదరాబాద్‌లో ఒక్క డీఎంహెచ్‌వోతో పర్యవేక్షణ కష్టంగా మారింది. ప్రస్తుతం 


39 * తెలంగాణ 


జీహెచ్‌ఎంసీలో పాలన కోసం హైదరాబాద్‌ను ఆరు 
జోన్లుగా విభజించారు. ఇదే తరహాలో ప్రతి జోన్‌కు 
ఒక డీఎంహెచ్‌వో పోస్టును క్యాబినెట్‌ మంజూరు 
చేసింది. మిగతా 32 జిల్లాల్లో ౩2 డీఎంహెచ్‌వో, 
హైదరాబాద్‌లో 6 కలిపి 38 మంది డీఎంహెచ్‌వోలు 
అందుబాటులోకి రానున్నారు. దీంతో ప్రజల 
ఆరోగ్యంపై పర్యవేక్షణ పెరగడంతోపాటు, మెరుగైన 
సేవలు అందించడానికి ఆస్కారం కలుగుతుంది. 

జిల్లాలతో పాటు ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కొత్త 
మండలాలను కూడా ఏర్పాటు చేసింది. ప్రతి 
మండలానికి ఒక పీహెచ్‌సీ ఉండాలన్నది ప్రభుత్వ 
సంకల్పం. అయితే కొత్తగా ఏర్పడ్డ కొన్నిమండలాల్లో 
పీహెచ్‌సీలు లేవని ప్రభుత్వం గుర్తించింది. 40 కొత్త 
మండలాల్లో పీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని 
క్యాబినెట్‌ నిర్ణయించింది. దీంతో ఆయా మండలాల్లో 
వైద్య వసతులు మరింత మెరుగుపడనున్నాయి. 
వనపర్తి జిల్లా ఘనపురం మండలం కర్నె తండాలో 
పీహెచ్‌సీ మంజూరు చేసింది. కొత్తగా 8 పోస్టులు 
కేటాయించింది. ముధోల్‌ మండలంలో కొత్తగా 
పీహెచ్‌సీ ఏర్పాటుకు క్యాబినెట్‌ నిర్ణయించింది. 
ఇందులో 28 పోస్టులు మంజూరు చేసింది. దీంతో 
ఈ మండలంతోపాటు చుట్టుపక్కల ఉన్న మరిన్ని 
మండలాలకు పెద్ద దవాఖాన, ఐసీయూ వంటి 
సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర 
వ్యాప్తంగా ఉన్న అర్బన్‌ పీహెచ్‌సీల్లో ప్రస్తుతం 
కాంట్రాక్ట్‌ ఉద్యోగులే పనిచేస్తున్నారు. వీరి స్థానంలో 
శాశ్వత ఉద్యోగులను తీసుకోవాలని ప్రభుత్వం 
నిర్ణయించింది. 

రాష్ట్రంలో యాసంగి సీజన్‌ ఏప్రిల్‌ నెలాఖరు 
వరకు కొనసాగుతుండటంతో అకాల వర్చాలు, 
వడగండ్ల వానలతో చేతికొచ్చిన పంట 
నాశనమవుతున్నది. ఇటీవలి అకాల వర్షాలకు 
రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పద్ధతిని 
మార్చడానికి పంట కాలాన్ని ఒక నెల ముందుకు 
జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి ఆఖరు 
వరకే కోతలు, _ కొనుగోళ్లు పూర్తయ్యేలా 
చేయగలిగితే.. ఏప్రిల్‌లో వచ్చే అకాల వర్షాల నష్టం 
నుంచి రైతులు తప్పించుకోవచ్చని ప్రభుత్వం 
భావిస్తున్నది. ఈ వానకాలం నుంచే దీనిని అమలు 
చేయాలని భావిస్తున్నది. ఇందుకోసం వ్యవసాయ 
శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు 
గంగుల కమలాకర్‌, అజయ్‌ కుమార్‌, మల్లారెడ్డి, 
ఇంద్రకరణ్‌రెడ్డితో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు 


9 జూన్‌ 2023 


చేసింది. వీరు వ్యవసాయ శాఖ అధికారులు, నిపుణులతో చర్చించి, యుద్ధ 
ప్రాతిపదికన కొత్త విధానం అమలుకు కార్యాచరణ రూపొందించనున్నారు. 

ప్రస్తుతం మక్కలు, జొన్నలకు మార్కెట్‌లో ధరలు పడిపోతున్నాయి. 
ఈ నేపథ్యంలో రై రెతులు నష్టపోకుండా ప్రభుత్వమే మక్కలు, జొన్నలు 
కొనుగోలు జేతూలని మంత్రివర్గం నిర్ణయించింది. ధరల స్థిరీకరణకు 
అవసరమైన నిధుల సేకరణకు ప్రభుత్వం గ్యారంటీగా ఉతథాల ఏ నిర్ణయం 
తీసుకున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి 
వరి ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొంటున్నది. దీంతో వరి రైతులకు 
గిట్టుబాటు ధర లభిస్తున్నది. క్యాబినెట్‌ నిర్ణయంతో మక్క జొన్న రైతులకు 
కూడా గిట్టుబాటు ధర లభించే వీలు కలుగుతుంది. 

నకిలీ విత్తనాలతో రాష్టంలో ఒక్క రైతు కూడా నష్టపోకుండా, 
ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరించాలని క్యాబినెట్‌ నిర్ణయం 
తీసుకున్నది. ఇందుకోసం ప్రత్యేకంగా డీజీపీని క్యాబినెట్‌ సమావేశంలో 
భాగస్వామిని చేసి చర్చించింది. కల్తీకి పాల్పడేవారు ఎంతటివారైనా 
ఉపేక్షించవద్దని, పీడీ యాక్ట్‌ పెట్టి అరెస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ 
చేసింది. కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు, 
పోలీసులు er ఏర్పడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని 
క్యాబినెట్‌ సూచించింది. పీఎస్‌, డీజీపీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, 
పర్యవేక్షించాలని ఆదేశించింది. ఈ అంశంపైనా సబ్‌ కమిటీ 
పనిచేయనుంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన మేరకు ఖమ్మం జిల్లా లోని 
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం 28 ఎకరాల భూమిని కేటాయిస్తూ 
క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొన్నది. దీంతోపాటు వనపర్తిలో జర్నలిస్టు భవనం 
నిర్మాణానికి 10 గుంటల స్థలం కేటాయించాలని తీర్మానించింది. గతంలో 
ఖమ్మంలో వీఆర్‌ఎస్‌ సభ జరిగిన నెల రోజుల్లోపే ప్రభుత్వం నుంచి ఖమ్మం 
అర్బన్‌ రెవెన్యూ పరిధిలోని ఐదెకరాల ఇరిగేషన్‌ శాఖ స్థలాన్ని 
జర్నలిస్టులకు కేటాయిస్తూ జీవో జారీ అయింది. కానీ ఆ స్థలాన్ని 
జర్నలిస్టులందరికీ పంపిణీ చేయడం సాధ్యం కాదని గుర్తించి మంత్రి 
అజయ్‌కుమార్‌.. తిరిగి సీఎం కేసీఆర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్ళగా ఈ 
సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రంలో రెండో విడత గొర్రెల 
పంపిణీని (ప్రారంభించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. నిధులకు 
సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే రాష్ట 
ప్రభుత్వమే సొంతంగా నిధులు సమకూర్చుకొని, పంపిణీకి అంతరాయం 
లేకుండా చూడాలని నిర్ణయించారు. 

నాగర్‌కర్నూల్‌ జిల్లా  అచ్చండే పట నియోజకవర్గంలో ఉమా మహేశ్వర 
లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం 
తెలిపింది. దీంతో నియోజకవర్గ పరిధిలోని సుమారు 71,600 ఎకరాలకు 
ప్రయోజనం చేకూరనున్నది. వనపర్తి జిల్లా ఏదుల రిజర్వాయర్‌ నుంచి 
దాదాపు 25 కిలోమీటర్ల పొడవైన కాల్వ నుంచి లింగాల మండలం 
సూరారంలో నిర్మించే 2.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉమామహేశ్వర 
రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. ఈ నీటిని బల్మూర్‌, కొండనాగుల, 
మైలారం గ్రామాల పరిధిలో నిర్మించే లిప్టతో ఆయకట్టుకు ఎత్తిపోస్తారు. 


40 * తెలంగాణ 


ఇలా అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్‌ మండలాల్లోని 
ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. ఇప్పటివరకు 
ఎంజీకేఎల్‌ఐ పరిధిలో అచ్చంపేటలో 8 వేల ఎకరాలకు 
మాత్రమే సాగునీరు అందుతున్నది. ఇక స్టేజ్‌-2 పనుల్లో 
భాగంగా మన్ననూర్‌ వద్ద నిర్మించే ప్రతిపాదిత చెన్నకేశవ 
రిజర్వాయర్‌తో అమ్రాబాద్‌, పదరకు సాగునీరు 
చేరనున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉమామహే వాశ్వరుని 
పేరును ఈ రిజర్వాయర్‌కు పెట్టారు. 


విఆర్‌ఏలకు రెగ్యులర్‌ స్కేల్‌ 

విఆర్‌ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు 
చేయడం ద్వారా వారికి రెగ్యులర్‌ స్కేల్‌ వచ్చే విధంగా 
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోపు చర్యలు 
తీసుకోవాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రభుత్వ 
ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఈ 
విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్న అనంతరం 
విఆర్‌ఏ జెఎసి ప్రతినిధులను తన ఛాంబర్‌ కు ఆహ్వానించి 
సీఎం వారితో చర్చించారు. 

తెలంగాణ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, 
చిరుద్యోగులైన విఆర్‌ఏల సమస్యలను మానవత్వంతో 
వెంటనే పరిష్మరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని 
సీఎం పేర్కొన్నారు. సుమారు 20 వేల మంది ఉన్న 
విఆర్‌ఏలలో ముందుగా మెడికల్‌ ఇన్‌ వ్యాలిడేషన్‌ ప్రకారం 
అర్హులై దరఖాస్తు చేసుకున్న వారి వారసుల వివరాలు, 
వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం అధికారులకు 
సూచించారు. మిగతావారిని వారి అర్హతల ఆధారంగా 
మున్సిపల్‌, ఇరిగేషన్‌ (లష్మర్స్‌), రెవెన్యూ, జెడ్‌పి, 
ఎడ్యుకేషన్‌, మెడికల్‌ కాలేజీలు, మిషన్‌ భగీరథ తదితర 
అవసరమైన శాఖల్లో స్కేల్‌ ఇస్తూ, తదుపరి ప్రమోషన్‌ 
వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి 
రెవెన్యూ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ను ఆదేశించారు. ఈ 
విషయంలో వీఆర్‌ఏ లు సమాచారం ఇవ్వడం సహా, అన్ని 
విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు 
సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డికి 
సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికా 
రులకు అందజేయాలని, విఆర్‌ఏ జెఎసి ప్రతినిధులకు 
సూచించారు. విఆర్‌ఏలలో వారి విద్యార్హతలను బట్టి 
వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం 
ఇవ్వాలని సీఏం అధికారులకు సూచించారు. 


* జూన్‌ 2023 


అంబేద్కర్‌ మ్యూజియం సందర్శన 


& 


DHE, 0 అ, అం 


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ మ్యూజియాన్ని లండన్‌ పర్యటనలో మంత్రి కే. తారక 
రామారావు సందర్శించారు. బారిష్టర్‌ చదువు కోసం ఇంగ్లాండు వచ్చిన అంబేద్కర్‌ జీవితంలోని ముఖ్య ఘట్టాలను 
ఈ మ్యూజియంలో పొందుపరిచారు. ఎంతో ఆసక్తితో ఈ య. తిలకించిన కేటీఆర్‌ ఆనాడు అంబేద్కర్‌ 


నివసించిన గదిని కూడా చూశారు. 


హైదరాబాదులో ప్రతిష్టించిన అంబేద్కర్‌ విగ్రహ నమూనాను 
మ్యూజియం అధికారులకు కేటిఆర్‌ బహూకరించారు. ఇండియన్‌ హై 
కమిషన్‌కు అంబేద్మర్‌ చిత్రపటాన్ని ఇచ్చారు. పాలనలో అంబేద్కర్‌ 
స్ఫూర్తిని చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావును అభినందిస్తూ ది ఫెడరేషన్‌ ఆఫ్‌ అంబేద్క రైట్‌, బుద్ధిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 
- యూకే అధ్యక్షుడు సంతోష్‌ దాస్‌, జాయింట్‌ సెక్రెటరీ సి గౌతమ్‌ లు 
ఓ లేఖను మంత్రి కేటీఆర్‌కు అందించారు. 

“అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతికి, జాతి నిర్మాణానికి డాక్టర్‌ 
బి.ఆర్‌. అంబేద్మర్‌ చెసిన కృషిని కొనసాగిస్తూ తెలంగాణలో మీరు చేపట్టిన 
అద్భుతమైన కార్యక్రమాలకు అభినందనలు. హుస్సేన్‌ సాగర్‌ తీరంలో 
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల డాక్టర్‌ అంబేద్మర్‌ విగ్రహాన్ని 
అంబేద్మర్‌ 132వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేయడం తెలంగాణకే 
కాదు యావత్‌ భారతదేశానికి గర్వకారణం. తెలంగాణ కొత్త సచివాలయ 
సముదాయానికి డాక్టర్‌ అంబేద్మర్‌ పేరు పెట్టడం ఆయన పట్ల మీకున్న 
గౌరవాన్ని తెలియజేస్తుంది.” అని ఆ లేఖలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావుని ప్రశంసించారు. 

బాబా సాహెబ్‌ సహకారాన్ని హైలైట్‌ చేయడంలో తెలంగాణ ప్రభుత్వం 
చేసిన అసాధారణ ప్రయత్నాలకు ఫాబో యూకే కూడా మంత్రి కేటీఆర్‌ను 


41 ౨ తెలంగాణ 


సత్కరించింది. ఫాబో యూకే (ప్రసిడెంట్‌ సంతోష్‌ దాస్‌ 
ఆమె విలియం గౌల్డ్‌ మరియు క్రిస్టోఫ్‌ జాఫ్రెలాట్‌లతో 
కలిసి రచించిన “అంబేద్మర్‌ ఇన్‌ లండన్‌” పుస్తకం 
సంతకం కాపీని మంత్రి కేటీఆర్‌కు అందించారు. 
ప్రజాస్వామ్య, సంక్షేమ భారత నిర్మాణంలో డాక్టర్‌ బి.ఆర్‌ 
అంబేద్మర్‌ చేసిన కృషిని ఈ తరానికి తెలియజేయడానికి 
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అభినందిస్తూ 
ది అుజరెషన్‌ ఆక్‌ అంబేద్మరైట్‌, బుద్ధిష్ట్‌ ఆర్గనైజేషన్‌- 
యూకే మంత్రి కేటీఆర్‌ను సత్కరించింది. సందర్భంగా 
అంబేద్కర్‌ ఇన్‌ లండన్‌ పుస్తకాన్ని మంత్రి కేటీఆర్‌కు 


అందించింది. 
( 


9 జూన్‌ 2023 


- గోపాల బాలరాజు 


ఒకసారి వాస్తవాలను పరిశీలించినట్లయితే, వలసపాలకుల హయాంలో 
ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు తెలంగాణ గురించి మాట్లాడ కూడదనే నిర్భంధం 
నుంచి నేడు యావత్‌ దేశం తెలంగాణ గురించి మాట్లాడుకునే గొప్ప 
సందర్భానికి మనం చేరుకున్నాం. దశాబ్దాల కిందే రాష్ట్రాలుగా స్థిరపడ్డ 
దేశంలోని అనేక రాష్ట్రాలతో తెలంగాణ రాష్టం పోటీపడుతున్నది. దశాబ్దాలుగా 
ఇంకా తీరని సమస్యలతో సతమతమవుతున్న భారతదేశ ప్రజానీకానికి 
తెలంగాణ రాష్ట నాయకత్వం ఆశాకిరణమై నిలుస్తున్నది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మొట్టమొదటగా అట్టడుగు వర్గాలకు, 
అసహాయులకు అన్నార్భులకు కనీస జీవన భద్రత కల్పించాలని, ఇది సామాజిక _ 2-- .” 


42 తెలంగాణ * జూన్‌ 2023 


నకు 4 ఇ 
i. ©, 0 ౨ 


బాధ్యత అని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సంకల్పించారు. ఈ 
సదాశయంతోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. దేశంలో 
మరే రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 
ప్రతిఏటా రూ. 60 వేల కోట్లకు పైగా నిధులతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను 
అమలు చేస్తున్నది. రైతుబంధు, రైతుబీమా పథకాలనైతే ఏకంగా 
ఐక్యరాజ్యసమితే ప్రశంసించింది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, దాదాపు 
27 లక్షల కరంటు మోటార్లకు 24 గంటలు నాణ్యమైన కరెంటు సరఫరా, 
కేంద్రం చేతులెత్తేసినా వెరవకుండా 7 వేలకుపైగా కేంద్రాలు పెట్టి పండిన 
ధాన్యం మొత్తం కొనుగోళ్లు చేయడం, తాజాగా యాసంగి జొన్న పంటకు 
కూడా మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని తాజాగా సీఎం 
కేసీఆర్‌ నిర్ణయించడం, ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా 
నిలుస్తున్నాయి. 

తెలంగాణ (ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయిన తొమ్మిదేండ్లకు పైగా కాలంలో 
దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలకుపైగా ఆసరా ఫించన్లు సహా పలు రకాల 
సంక్షేమ పథకాల కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం కేటాయించింది. దేశ 
సంక్షేమ రంగ చరిత్రలోనే... తెలంగాణను అగ్రభాగాన నిలిపింది. బడ్జెట్లో 
సింహభాగం ప్రజా సంక్షేమానికి కేటాయించిన పేదల ప్రభుత్వంగా ప్రజల 
విశ్వాసం పొందింది. తెలంగాణ రాష్టంలో ఈరోజు ప్రతి ఇంటికీ ప్రభుత్వ 
సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందుతున్నాయి. రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు 
పొందని ఇల్లు లేదు. ప్రతి ఇంటికీ సంక్షేమం, ప్రతీ ముఖంలో సంతోషం అనే 
నినాదాన్ని అక్షరాలా నిజం చేసి చూపింది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యమ 
నాయకుడే ఈ రాష్ట్ర పాలకులవడంతోనే ఇది సాధ్యమైంది. ఈ పాలకునికి ఆ 
సంకల్పం ఉందని నిరూపితమైంది. 

అత్యల్పకాలంలోనే ఇంత అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? అంటే.. సంపదను 
సృష్టించాలి, దాన్ని పేదలకు పంచాలి అనే సూత్రాన్ని నాటి ఉద్యమనేత, నేటి 
రాష్ట్ర సారథి అయిన సీఎం కేసీఆర్‌ అనుసరించడంతోనే అనూహ్య అభివృద్ధి 
సాధ్యమవుతున్నది. రాష్ట్రంలో పెద్దఎత్తున సంపదను సృష్టించి, దాన్ని పేదలకు 
పంచే పథకాలను రూపొందించిన పాలకుల దార్శనికతే దీనికి అద్దం 
పడుతున్నది. సంపదను క్షేత్రస్థాయికి చేరేలా ప్రణాళికలు రచించడంతోనే 
తెలంగాణలో నేడు మన కంటికి కనిపిస్తున్న అభివృద్ధి, వికాసం సంపూర్ణంగా 
జరుగుతున్నది. 

వాస్తవంగా _ అభివృద్ధి అంటే సమగ్రాభివృద్ధి,  సమ్మిళితాభివృద్ధి. 
రాష్టాలన్నింటి అభివృద్దే ఈ దేశాభివృద్ధి అనే విషయాలను మనం 
మరవకూడదు. ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే అభివృద్ధి సాధించినంత 
మాత్రాన యావత్‌ దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. అన్ని రాష్ట్రాలూ ఇదే 
విధంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. దేశానికి ఆర్థిక దన్నుగా 
నిలిచిన మొదటి నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్టం కూడా ఒకటి కావడం 
మనందరికీ గర్వకారణం. సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్టం ఎట్లయితే 
దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నదో.. రేపటి రోజున ఇలాంటి సంక్షేమ 
ఫలాలన్నీ దేశ ప్రజలందరికీ కూడా అందాల్సిన అవసరం ఉన్నదనే ఆలోచన 
దేశంలోని అన్నివర్గాల ప్రజల్లో మొదలైంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధి 
తమ రాష్ట్రాల్లో కూడా ఎందుకు సాధ్యం కాదనే చర్చ ఈరోజు దేశంలోని వివిధ 
రాష్ట్రాల్లో మొదలవుతున్నది. ఈ దిశగా దేశవ్యాప్తంగా ఏయే రంగాల్లో బీఆర్‌ఎస్‌ 


43 * తెలంగాణ 


ఏం చేయనున్నదో తెలియజేస్తూ, పార్టీ అధినేత, 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రణాళికలు 
కూడా రూపొందుతున్నాయి. 

రాబోయే రోజుల్లో తెలంగాణ మోడల్‌ అభివృద్ధి, 
దేశమంతటా చర్చనీయాంశం కానున్నది. ఈరోజు 
ఎన్నో రాష్ట్రాలు తెలంగాణను సందర్శించి, ఇక్కడ 
చేపట్టిన తెలంగాణ రైతుబంధు, మిషన్‌ భగీరథ, 
ప్రాజెక్టుల నిర్మాణం తదితర సంక్షేమ పథకాలను 
అధ్యయనం చేసి, వారి రాష్ట్రాల్లో వివిధ పేర్లతో 
అమలు చేస్తున్నాయి. తెలంగాణ రైతుబంధు 
పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్‌ 
యోజన పేరుతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది. 
అదేవిధంగా మిషన్‌ భగీరథ పథకాన్ని హర్‌ ఘర్‌ 
జల్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 
చేపట్టింది. ఇది తెలంగాణకు ఎంతో గర్వకారణం. 
అయితే, ఇలాంటి పథకాలనే దేశమంతటా అమలు 
చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. తెలంగాణ 
రాష్ట్రం సాధించిన అభివృద్ధి, మా రాష్ట్రాల్లో కూడా 
ఎందుకు సాధ్యం కాదు? అని ఇతర రాష్ట్రాల ప్రజలు 
కూడా నేడు ఆలోచనలో పడ్డారు. 


9 జూన్‌ 2023 


పట్టణాలకు వలసలు కట్టారు. వేగంగా విస్తరిస్తున్న 

ఆళి . . క. 
రు ౦టదు త 1! నగరాలు, పట్టణాలు జనాభా పెరిగి, మరిన్ని సమస్యల్లోకి 
ee కూరుకుపోయాయి. కేవలం అభివృద్ది, సంక్షేమాలతోనే 
పట్టణ, పల్లెల మధ్య సమన్వయం సాధించడం సాధ్యం 
-డాక్టర్‌ మార్గం లక్షీనారాయణ కాదు. అంతకుమించిన మేథామథనం అవసరం అయిం 
ది. సరిగ్గా ఈ వైరుధ్యాలను గుర్తించిన కేసీఆర్‌, ప్రస్తుత 
అవసరాలు, భవిష్యత్‌ అంచనాలతో అద్భుత పథకాలను 


ఆరు దశాబ్ధాల ఆరాటం ఒక దశాబ్ద పోరాటంతో నెరవేరింది. రూపొందించి అమలు చేస్తున్నారు. అలాంటి గొప్ప 
సబ్బండ వర్గాల సమరంతో స్వరాష్ట్రమై సాక్షాత్కరించింది. పథకాలలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలు విశిష్టమైనవి. 

ఆ ఆరు దశాబ్ధాల దోపిడీ, అణచివేతలు, అవమానాలను ఒకప్పుడు మన దేశం గ్రామీణ భారతం. పల్లెలే మన 
అధిగమించిన తెలంగాణ, అదే ఒక దశాబ్ద కాలంలోనే దేశానికి పట్టు కొమ్మలు. అందుకే గ్రామాల అభివృద్ధితోనే 


దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. సీఎం కేసీఆర్‌ దేశ అభివృద్ధి న త. మహాత్మ గా అ 
దార్శనికత, మార్గనిర్దేశంతో తెలంగాణ... దేశానికి దిక్సూచిగా అనకు: దెశంల్‌. 6రిశాతం ప్రజలు గ్రామాల 


ల - కమా 2 : జీవిస్తున్నారు. తెలంగాణ జనాభాలో 61. 12శాతం ప్రజలు 
ఆదర్శంగా... సగర్వంగా, సమున్నతంగా... నిలిచి గెచింది. గ్రామాల్లో, 38.88 శాతం ప్రజలు పట్టణాల్లో 


గెలిచి నిలిచింది. త్యాగాల పునాదుల మీద వందేండ్ల గోసను నివసిస్తున్నారు. క్రమేణా గ్రామాల జనాభా తగ్గుతూ, 
తలచుకుంటూ, పదేండ్ల పండుగను చేసుకుంటున్నది. పట్టణాలు, నగరాల జనాభా పెరుగుతున్నది. తాజా లెక్కల 
ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం పట్టణ జనాభా 

మన దేశం భిన్న ప్రాంతాల, భాషల, సంస్కృతుల సమాహారం. 46. రిశాతం కాగా, పల్లెల జనాభా 583. 2శాతం. పట్టణ, 
భౌగోళికంగా భిన్నమైనది. సామాజికంగా, ఆర్థికంగా, అభివృద్ధులు కూడా పల్లెల జనాభా సగానికి సామీపష్యంలో ఉన్నది. దీన్ని 
విభిన్నమైనవి. కానీ ప్రజా అవసరాలలో సామీష్యత ఉన్నది. రాజ్యాంగం గుర్తించిన సీఎం కేసీఆర్‌, అటు పల్లెల, ఇటు పట్టణాల 
ప్రకారం కనీసం కూడు, గూడు, గుడ్డ అందరికీ సమానంగా అభివృద్ధికి సరిపోయే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే 
అందించాల్సిన అవసరం ఉంది. గత పాలకులు ఈ మౌలిక అంశాన్ని రెండు పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. గత 
విస్మరించారు. దీంతో ప్రజల కనీస అవసరాలు తీరకపోగా, వెనుకబాటు పాలకులు గాలికి వదిలేసిన గ్రామాలను, అసలు ఏ 
తనం మరింత పెరిగింది. ఒకప్పుడు స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలు మాత్రం పట్టించుకోని పట్టణాల రూపురేఖలను ఈ రెండు 
సమస్యల లోగిళ్ళుగా మారాయి. గ్రామాల్లో కులవృత్తులు కునారిల్లాయి. పథకాలు పూర్తిగా మార్చేశాయి. ఇవ్వాళ గ్రామాలు పూర్వ 
ప్రజలు పొట్ట చేత పట్టుకుని, విద్యా, ఉపాధి, శిక్షణ, ఉద్యోగాల కోసం వైభవాన్ని నగరాలు, పట్టణాలు ఆధునిక వైభోగాన్ని 


44 తెలంగాణ * జూన్‌ 2023 


సంతరించుకుంటున్నాయంటే నూటిని నూరు శాతం స్వరాష్ట్రం సాధించిన 
సాఫల్యం. అది కేసీఆర్‌ కృషి వల్లే సాధ్యమైన కఠోర సత్యం. 
పల్లె ప్రగతి సమగ్ర గ్రామీణ విధానం 

పల్లె ప్రగతి కేవలం ఒక పథకంగా కాకుండా, ఓ నూతన గ్రామీణ 
విధానంగా అమలు జరుగుతున్నది. తెలంగాణలోని ప్రతి పల్లె దేశానికి 
ఆదర్శంగా నిలవాలన్నదే లక్ష్యం. పల్లెల్లో పచ్చదనం - పరిశుభ్రత 
వెల్లివిరియాలన్నదే ధ్యేయం. మౌలిక వసతులన్నీ కల్పిస్తూ ప్రణాళికా బద్ధంగా 
గ్రామాలను అభివృద్ధి పరచాలన్నదే ఆశయం. ఈ లక్ష్య సిద్ధి ఆశయ సాధనతో 
తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే మారిపోయింది. 

మొదటి దశలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత 
కల్పించడానికి చర్యలు తీసుకున్నది. నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడం, 
మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతి వృత్తులు- కుల 
వృత్తులకు చేయూతనివ్వడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసింది. 
రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ లాంటి రైతు సంక్షేమ 
పథకాలు, ఆసరా పెన్షన్ల లాంటి ప్రజా సంక్షేమ పథకాల 
ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు భవిష్యత్‌ పై 
ఆశావహ దృక్పథాన్ని కల్పించింది. మిషన్‌ భగీరథ, 
రహదారుల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం 
లాంటి మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వం 
గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి 
చేసింది. 


పరిపాలనా సంస్కరణలు 

గతంలో తెలంగాణలో 8,690 గ్రామ పంచాయతీ 
లుంటే, వాటి య 12 వేల 769కు పెంచింది. 
3,146 ఆదివాసీలు, గిరిజనుల గూడాలు, తండాలను 
గామ పంచాయతీలుగా మార్చింది. ప్రతీ గ్రామానికి 
ఖచ్చితంగా ఒక (గ్రామ కార్యదర్శిని నియమించింది. గ్రామ పంతాల 
సిబ్బంది వేతనాన్ని 9 వేల 500 రూపాయలకు పెంచింది. స్థానిక 
ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచింది. గ్రామాల అభివృద్ధిలో (గామ 
పంచాయతీల పాత్రను ప్రభుత్వం క్రియాశీలం చేసింది. కొత్త పంచాయతీ రాజ్‌ 
చట్టం తెచ్చింది. ప్రజా భాగస్వామ్యాన్ని పెంచుతూ, (గ్రామాల్లో పచ్చదనం 
వెల్లివిరియాలని, ప్రతీ పల్లె పరిశుభ్రంగా ఉండాలని నిర్దేశించింది. (గ్రామాల 
అభివృద్ధికి వార్షిక, పంచవర్ష ప్రణాళికలు రూపొందించుకునే కొత్త 
సంప్రదాయాన్ని ప్రారంభించింది. నిధుల వినియోగంలో పారదర్శకతను 
పెంచేందుకు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, 
ప్రజాప్రతినిధులపై చర్యలకు చట్టంలో కఠిన నిబంధనలు పెట్టి, పరిపాలనలో 
జవాబుదారీతనాన్ని పెంచింది. 


పల్లె ప్రగతికి ప్రజా సైన్యం 
ప్రభుత్వం సమగ్ర గ్రామీణాభివృద్ధి విధానం అమలు కోసం పల్లెల ప్రగతికి 
ప్రజా సైన్యాన్ని ఏర్పాటు చేసింది. పల్లె ప్రగతి కింద దేశంలోనే తొలిసారిగా 


రం 


45 * తెలంగాణ 


(గ్రామాలలో స్టాండింగ్‌ కమిటీలలో ప్రజలను 
భాగస్వాములను చేసింది. వర్క్స్‌ కమిటీ, శానిటేషన్‌ 
కమిటీ, స్ట్రీట్‌ లైట్స్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటి ఇలా 
ఒక్కో గ్రామంలో 4 కమిటీలు ఏర్పాటయ్యాయి. ఈ 
కమిటీల్లో 8 లక్షల 20 వేల 727 మందిని 
సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరిలో దాదాపు సగం 
మంది అంటే, 4 లక్షల ౩ వేల 758 మంది 
మహిళలు సభ్యులుగా ఉన్నారు. 


నిధుల కొరత తీర్చి... 


దేశంలో ఎక్కడాలేని విధంగా కేంద్ర 15వ ఆర్థిక 
సంఘం నిధులకు సమానంగా రాష్ట ఆర్థిక సంఘం 
నిధులను జమచేసి పంచాయతీలకు విడుదల 
చేస్తున్నది. గ్రామ పంచాయతీలకు 85శాతం, 
మండల పరిషత్‌లకు 10శాతం, జిల్లా పరిషత్‌లకు 


5శాతం నిధులను ప్రభుత్వం అందచేస్తున్నది. అతి 
తక్కువ జనాభా కలిగిన చిన్న గ్రామపంచాయతీలకు 


కూడా కనీసం రూర్‌ లక్షలు నిధులు 
అందుతున్నాయి. సెప్టెంబర్‌ 2019 నుండి ఇప్పటి 
వరకు రూ.9,560. 82 కోట్లు స్థానిక సంస్థలకు 
విడుదలయ్యాయి. 


ర్‌ విడతలుగా... అనేక అభివృద్ధి పనులు 


కాగా, ఇప్పటి వరకు 4 విడతలుగా పల్లె ప్రగతి 
కార్యక్రమాలు జరిగాయి. 1వ విడత సెప్టెంబర్‌ 6, 
2019 నుంచి అక్టోబర్‌ 5 వరకు నెల రోజుల పాటు 
నిర్వహించారు. 2వ విడత జనవరి 2, 2020 
నుంచి జనవరి 12వ తేదీ వరకు నిర్వహించారు. 
3వ విడత జూన్‌ 1, 2020 నుంచి జూన్‌ రివ తేదీ 
వరకు ప్రత్యేక పారిశుధ్య [డైవ్‌గా నిర్వహించారు. 


9 జూన్‌ 2023 


4వ విడత జులై 2, 2021 నుంచి 10 జులై వరకు నిర్వహించారు. 5వ 
విడత పల్లె ప్రగతిని జూన్‌ ౩ నుంచి 2022 నుంచి జూన్‌ 18వ తేదీ 
వరకు నిర్వహించారు. 


ప్రతిష్టాత్మకంగా పట్టణ ప్రగతి 


నగరాలు, పట్టణాలు ఆర్థిక వృద్ధికి చోదక శక్తులు. నగరాలు, 
పట్టణాల్లో జరిగే ఆర్థిక కార్యకలాపాలు ప్రజల ఉపాధి, ఉద్యోగిత, జీవన 
ప్రమాణాల పెంపునకు తోత్సడతాయి. పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలతో 
పాటు వివిధ అవసరాల కోసం నిత్యం పట్టణాలకు వచ్చి పోయే ఇతర 
ప్రాంతాల, గ్రామీణ ప్రజలకు అనువైన వసతులు అందుబాటులో 
ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు నగర, పట్టణ పాలక సంస్థలది. 
ఇందుకనుగుణంగా ప్రణాళికాబద్ధంగా మౌలిక వసతులను మెరుగుపరిచి, 
పరిశుభ్రత, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఆరోగ్యంగా జీవించే 
వాతావరణాన్ని పట్టణాలలో కల్పించాలనే సంకల్పంతో 2020 ఫిబ్రవరి 
నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత 
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. 

దేశంలో ఎక్కువ నగర, పట్టణీకరణ జరిగిన మొదటి మూడు రాష్ట్రాల్లో 
తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని జీ హెచ్‌ ఎం సి, 12 కార్పొరేషన్‌లు, 
129 మున్సిపాలిటీలు... కలిపి మొత్తం 142 నగర, పట్టణ ప్రాంతాల్లో 
ఉన్న 3,618 వార్డులలో దాదాపు 1కోటి 50 లక్షల జనాభా నివసిస్తున్నది. 
ఈ జనాభా రాష్ట్ర జనాభాలో సగానికి కొద్దిగా తక్కువ. ఇంత పెద్ద జనాభా 
ఉన్న నగరాలు, పట్టణాలు ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. 
అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండిపోయింది. నిధుల లేమికి తోడు 
పాలకుల ముందు చూపు మందగించి, నగరాలు, పట్టణాలంటేనే మురికి 
నరక కూపాలుగా మారిపోయాయి. 

ఒకవైపు గ్రామాల్లో వృత్తులు అడుగంటి, వ్యవసాయం దండుగలా 
మారి, ఉపాధి కరువైన నేపథ్యంలో (ప్రజలు పొట్ట చేత పట్టుకుని 
పట్టణాలకు, నగరాలకు వలసపోయే పరిస్థితి దాపురించింది. ఈ 
పరిస్థితుల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణ వచ్చే 
నాటి పరిస్థితులపై అంచనా, అవగాహన ఉన్న సీఎం కేసీఆర్‌, పల్లెల్లో 


46 * తెలంగాణ 


ఉపాధి, జీవన స్థితిగతులను మెరుగు పరుస్తూనే, అందుకు 
అవసరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు 
చేశారు. అలాగే ఒక సమగ్ర గ్రామీణ విధానంగా పల్లె 
ప్రగతిని చేపట్టారు. అదే తీరులో పట్టణ, నగరాల తీరు 
తెన్నులను మార్చేందుకు పట్టణ ప్రగతి దోహదం 
చేస్తున్నది. పట్టణ ప్రగతితో తెలంగాణ నగరాలు, 
పట్టణాలు దేశంలోనే అత్యంత నివాసయోగ్య ప్రాంతాలుగా 
రూపొందుతున్నవి. 


4 విడతలు... నానా అభివృద్ధి పనులు 


2020 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు మొదటి 
విడత, 2021 జూన్‌ 1 నుంచి 8 వరకు 2వ విడత, 
2021 జూలై 1 నుంచి 10 వరకు ౩వ విడత పట్టణ 
ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు 
నిర్వహించిన మూడు విడతల పట్టణ ప్రగతి కార్యక్రమం 
విజయవంతం అయింది. నగర, పురపాలక సంస్థలను 
ఆర్థికంగా బలోపేతం చేయడానికి 2020 ఫిబ్రవరి నుంచి 
మార్చి, 2021 వరకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 
కోట్లను విడుదల చేసింది. అలాగే 2021 ఏప్రిల్‌ నుంచి 
రూ.112 కోట్లను ఇచ్చింది. పట్టణ _ ప్రగతి 
ప్రారంభించినప్పటి నుండి పురపాలక సంస్థలకు విడుదల 
చేసిన మొత్తం నిధులు రూ 3,318 కోట్లలో రూ.2,649 
కోట్ల విలువైన పనులు పూర్తయినాయి. పురపాలక సంస్థల 
వార్షిక బడ్జెట్‌లో 10శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ గా 
కేటాయిస్తున్నారు. దీంతో పట్టణాలు పచ్చదనాన్ని 
పరచుకుంటున్నాయి. 

మరోవైపు జూన్‌ 3వ తేదీ నుండి జూన్‌ 18వ తేదీ 
వరకు మొత్తం 16 రోజుల పాటు పట్టణ ప్రగతి 
కార్యక్రమం జరిగింది. పట్టణ (ప్రగతి లో ప్రధానంగా 
పారిశుధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ 
సరఫరా, ఐవీ అండ్‌ ఎన్‌ వీ మార్కెట్లు, రైతు బజార్లు, 
వైకుంఠ ధామాలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుపై 
ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా పనులన్నీ పూర్తి 
అయ్యాయి. 

తెలంగాణలో (ప్రస్తుతం 46. కిశాతంగా ఉన్న నగర, 
పట్టణ జనాభా 2025 నాటికి 60శాతానికి చేరే అవకాశం 
ఉందనేది ఓ అంచనా. ఇవ్వాల్లి జనాభా అవసరాలు తీరితే 
సరిపోదు. ఎంతో ముందు చూపుతో... తెలంగాణ 
ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. భవిష్యత్తు తరాలను, వారి 
అవసరాలను అంచనా వేస్తూ, సదుపాయాలు కల్పించాలి. 
రోజు రోజుకు పెరుగుతున్న జనాభా, అవసరాలు, పల్లెల 
నుండి పట్టణాలకు, పట్టణాల నుండి నగరాలకు ఉపాధి, 
ఉద్యోగాలు, చదువులు, శిక్షణ కోసం వస్తున్న వలసలను 


9 జూన్‌ 2023 


దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు నగరాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. 
వేగంగా విసృతంగా విస్తరిస్తున్న నగరాలను పట్టి పీడిస్తున్న అన్ని సమస్యలను 
పరిష్కరించాలి. ఇందుకనుగుణంగా పట్టణ ప్రగతిని ప్రభుత్వం తీర్చిదిద్ది అమలు 
చేస్తున్నది. 


అవార్డుల సెంచరీ 


పనితీరుకి, ప్రతిభకు గీటురాళ్ళు అవార్డులు. తెలంగాణ విషయానికి వస్తే, 
దేశంలోనే అత్యధిక అవార్డులు సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. 
ఒక్క పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ 8 ఏండ్లల్లో ఒకటి తక్కువ 
80 అవార్డులు సాధించింది. ఇంకా గ్రామాలకు మంచినీటిని సరఫరా చేస్తున్న 
మిషన్‌ భగీరథ అవార్డులు సాధించింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 
సాధించిన అవార్డులు కలిపితే సెంచరీకి మించి ఉన్నాయి. మిగతా శాఖలు 
సాధించిన అవార్డులను లెక్కపెడితే, వందల సంఖ్యలో ఉన్నాయి. 

2015 (అఫైజల్‌ ఇయర్‌ 2013-14) ఏడాదిలో కేవలం 5 అవార్డులు 
మాత్రమే వస్తే, 2022లో దేశంలో ప్రకటించిన 20 అవార్డుల్లో 19 అవార్డులు 
తెలంగాణకే వచ్చాయి. 2023 (అ(పైజల్‌ ఇయర్‌ 2021-22) ఏడాదిలో 13 
అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వ పనితీరుకే గాక, సీఎం 
కేసీఆర్‌ మానస పుత్రికలు పల్లె, పట్టణ ప్రగతి పథకాల పనితీరుకు, వాటి 
ఫలితాలకు నిదర్శనాలు. 


దేశానికి ఆదర్శంగా మిషన్‌ భగీరథ 

స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ 2016 ఆగస్టు 16న మిషన్‌ భగీరథ 
పథకాన్ని ప్రారంభించారు. ఇదే ఏడాది మన్‌ కీ బాత్‌ లో కూడా ప్రధాని మిషన్‌ 
భగీరథ పథకాన్ని ప్రస్తావిస్తూ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని 


అందించడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్ప 
ప్రయత్నం చేసిందని ప్రశంసించారు. మన మిషన్‌ 
భగీరథ పథకాన్ని కాపీ కొట్టి జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 
హర్‌ ఘర్‌, జల్‌ పేరుతో దేశ వ్యాప్తంగా మంచినీటిని 
ప్రజలకు అందించే పథకానికి శ్రీకారం చుట్టింది. 


2019లో నేషనల్‌ వాటర్‌ మిషన్‌ మొదటి 

బహుమతి రూ.2 లక్షల క్యాష్‌ (ఫ్రైజ్‌ 

ఆ మౌలిక సదుపాయాల కల్పనలో 
3 సార్లు స్కోచ్‌ అవార్డులు 

* మొబైల్‌ యాప్‌ అభివృద్ధి పరచినందుకు 2018లో 
స్మోచ్‌ అవార్డు 

* 2022లో జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రెగ్యులేటరీ 
కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచింనందుకు 
అవార్డు దక్కింది. 


నాడు తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్ళకు 
ఈ పదేండ్ల ప్రగతి కచ్చితంగా చెంప పెట్టి. 
తెలంగాణలో సంపద పెంచు, ప్రజలకు పంచు అన్న 
నినాదంతో పాలన సాగుతున్నది. స్వరాష్ట్రమై ఇవ్వాళ 
తెలంగాణ ఆచరిస్తున్నది. దేశం అనుసరిస్తున్నది. 
అందుకే ఇది వందేండ్లకైనా సాధ్యం కాని పదేండ్ల 
పండుగ! 


తెలంగాణ రాష్టం సాధించిన పంచాయతీ అవార్డులు 


మొత్తం అవార్డులు 
క్ర.సం. | ఏడాది జిల్లా మండల (గామ మొత్తం 
పరిషత్‌ పరిషత్‌ | పంచాయతీ 

1. 2015 (మూల్యాంకనం 2013-14) - - 5 5 
2. 2016 (మూల్యాంకనం 2014-15) 2 1 ర్‌ 8 
8. 2017 (మూల్యాంకనం 2015-16) 1 2 ర్‌ 8 
4. 2018 (మూల్యాంకనం 2016-17) 1 2 ర్‌ 8 
ర్‌. 2019 (మూల్యాంకనం 2017-18) 1 2 6 9 
6. 2020 (మూల్యాంకనం 2018-19) 1 2 7 10 
7: 2021 (మూల్యాంకనం 2019-20) 1 2 9 12 
రి. 2022 (మూల్యాంకనం 2020-21) 1 4 14 19 
9; 2023 (మూల్యాంకనం 2021-22) 2 3 9 13 

మొత్తం అవార్డులు 10 19 64 92 

47 * తెలంగాణ * జూన్‌ 2023 


మానవ పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆదిమ సమాజం 
నుంచి ఆధునిక సమాజం వరకు ఎప్పటికప్పుడు మనిషి 
“కొత్తదారి” వెతుక్కుంటూనే ఉన్నాడు. ఆహార సేకరణ దశ నుంచి 
ఆహార ఉత్పత్తి చేసే ఆధునిక వ్యవసాయం వరకు నిప్పును 
కనుక్కోనడం నుండి పాత రాతియుగాలు కొత్త రాతియుగాలు 
ఇనుమును ఉపయోగించడం చక్రాన్ని తయారు చేసుకోవడం 
ఇలా ఎప్పటికప్పుడు మానవమేధస్సుకు సానపడుతూ ఎన్నెన్నో 
ఆలోచనలతో కూడిన ఆధునిక ఆవిష్కరణలకు దారి చూపుతూ ఆ 
దారిలో ఎన్ని అవాంతరాలు వచ్చినా నిలిచి గెలుస్తున్నాడు. గెలిచి 
నిలుస్తున్నాడు. నిరాశ పడకుండా ఆగిపోక సాగిపోతున్నాడు. 

ఆ పరిణామ క్రమమే మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా 
నడిపిస్తున్నది. అందులో మన ముఖ్యమంత్రి నవదార్శనికులు 
కల్వకుంట చంద్రశేఖర రావు నాయకత్వంలో తెలంగాణ ప్రగతి 
ముందుకు సాగుతుంది. అందుకు ఉదాహరణగా ఈ తొమ్మిదేళ్ల 
పాలనా ప్రస్థానాన్ని అభివృద్ధి మునుము ఇలా ఉంది. 


48 * తెలంగాణ 


0 


బండారు రామ్మోహనరావు శ 


జాతీయ పోరాటాల ఫలితంగా బ్రిటిష్‌ వారి వలస 
పాలన అంతమవుతున్న సందర్భంగా భారతదేశం ఒక పాలనా 
విభాగంగా మనగ లేదని భారతీయులకు పాలన చేతకాదని 
ఇలా ఎన్నెన్నో శాపనార్థాలు పెడుతూ విభజించి పాలించు 
సూత్రాన్ని అనుసరించి దేశాన్ని రెండు ముక్కలు చేసి 
స్వతంత్రం ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆధునిక భారతదేశ 
నిర్మాణంలో మొదట జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఎన్నో 
ఆదర్శవంతమైన విధానాలతో దేశం ముందుకు సాగింది. ఆ 
తర్వాత కొన్ని తప్పటడుగులు పడినా కూడా అవి ఆధునిక 
భారతదేశంలో పునాది వేశాయి. అలాగే తెలంగాణ రాష్ట్ర కల 
సాకారం అయ్యే దిశలో కూడా తెలంగాణ వారికి పాలనా 
సామర్థ్యం లేదని తెలంగాణ రాష్టం ఏర్పడితే కుక్కలు చింపిన 
విస్తరి అవుతుందని రాష్ట్రమంతా కరెంటు లేక అంధకారం 
అవుతుందని ఇలా ఎన్నెన్నో శాపనార్థాలు పెట్టిన వారూ 
ఉన్నారు. వారి ఆక్రోశంతో కూడిన అంచనాల శాపనార్థాలను 


* జూన్‌ 2023 


పక్కకు నెడుతూ సరైన ఆలోచన దానికి తోడు సంకల్ప బలం ఉంటే సాధ్యం 
కానిది ఏది లేదని నిరూపిస్తూ తెలంగాణ సమాజం వడివడిగా అడుగులు 
వేసింది, వేస్తుంది. అభివృద్ధి చెందుతుంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం 
ఏర్పడిన 2014 జూన్‌ రెండవ తేదీ నుంచి 2023 జూన్‌ రెండవ తేదీ వరకు 
జరిగిన అభివృద్ధి పరిణామ క్రమం ఇది. 


తెలంగాణ ట్యాగ్‌ లైన్‌ లైఫ్‌ లైన్‌ గా మారిన వేళ 


నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ అస్తిత్వ పోరాట ఉద్యమ బావుటాలు. 
ఆ ట్యాగ్‌ లైన్‌ తోనే తెలంగాణ ఉద్యమం 1950 నాటి నాన్‌ ముల్కీ గోబ్యాక్‌ 
ఉద్యమం, 1969లో జై తెలంగాణ ఉద్యమం, తర్వాత 90వ దశకంలో 
మలితెలంగాణ ఉద్యమం, కొత్త మిలీనియం సంవత్సరంలో 2001 నుండి స్ట్రీట్‌ 
ఫైట్‌ కాదు స్టేట్‌ ఫైట్‌ అనే వ్యూహాత్మకంగా సాగిన తెలంగాణ ఉద్యమం తర్వాత 
చివరికి తెలంగాణ రాష్టం ఇవ్వక తప్పని పరిస్థితి అప్పటి కేంద్ర ప్రభుత్వం లో 
ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి తప్పింది కాదు. అలా 2014 జూన్‌ 2 నుండి తెలంగాణ 
రాష్ట కల సాకారమై ఇవాల్టి వరకు సాగిన అద్భుత ప్రగతి, ఇకముందు 
జరగాల్సిన అభివృద్ధి ప్రక్రియ గురించి రాజకీయాలకు అతీతంగా మనమందరం 
మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 


జలమే జీవనాడి 


దశావతారాలలో మొదటి జలచరం పుట్టుక నుండి నేటి ఆధునిక సైన్స్‌ 
చెబుతున్న మానవ పరిణామ క్రమాన్ని ఒకసారి పరిశీలిస్తే జలం ఉన్నచోట 


జనం బతికారు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. నదీ నాగరికతల చరిత్ర 
మనది. సింధూ నది నుండి ఎన్నో హిమానీనదాలను ప్రవహింప చేస్తున్న 
పుణ్యభూమి మనది. అలాగే దేశంలో గంగా, నర్మదా, తపతి, మహానది, 
గోదావరి, కృష్ణ తుంగభద్ర, పెన్నా కావేరి ఇలా ఆసేతు హిమాచలం ఎన్నో 
నదీనదాలు ఉన్నా కూడా దాన్ని ఒడిసి పట్టుకొని పొలాల వైపు మళ్ళించి 
ఎన్నో బీడువారిన 


హలాలను కదిలించి వ్యవసాయం చేయాల్సిన నేలలు 
దృష్టాంతాలు చూశాం. ఆజాదీకా అమృత ఉత్సవ్‌ 
జరుపుకుంటున్న ఈ దశలో గత పాలకులు తెలంగాణ 
పట్ల అవలంబించిన దుర్మార్గమైన విధానం మరొక 
కారణం. 


మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ 

నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు అన్నట్లు 
తెలంగాణ ప్రాంతాల్లో ప్రవహిస్తున్న తలాపునే గోదావరి, 
పాదాల కింద కృష్ణమ్మ నదుల నీటిని ఒడిసి పట్టుకొని 
తెలంగాణ సాగునీటి తాగునీటి దాహార్తిని తీర్చడానికి 
జరిగిన కృషి స్వల్పమే. కానీ ఈ రెండు నదులు తెలం 
గాణలో లోతులో ప్రవహిస్తున్నాయి కనుక నీటిని పైకి 
తీసుకురావడం ఎలా అని ప్రశ్నించి ఆ ప్రశ్నతోనే కాలం 
గడిపిన సమైక్య పాలకులు తాము అనుకున్న రీతిగా ఆ 
నీటిని తమ ప్రాంతాలకు మళ్లించి తెలంగాణకు అన్యాయం 


49 * తెలంగాణ 


చేశారు. ఆ అన్యాయాన్ని సవరించడానికి అలనాటి 
కాకతీయులు ఆధునిక నిజాం రాజులు చేసిన 
అపూర్వమైన గొలుసు కట్టు చెరువుల నిర్మాణాన్ని 
కొనసాగిస్తూనే అలా పాడుబడిన చెరువులను 
బాగుపరిచే క్రమమే మిషన్‌ కాకతీయ పథకం. సమైక్య 
పాలనలో మైనర్‌, మీడియం,మేజర్‌ ఇరిగేషన్లలో 
నిధులన్నీ ఒకవైపు బాధలన్నీ మరొకవైపు సాగిన పాలన 
అది. తెలంగాణ గొలుసు కట్టు చెరువులలో తట్టెడు 
మట్టి కూడా తీయని పాలకులు వట్టిపోయిన చెరువులు 
మనకు మిగిల్చారు. అలాంటి చెరువులకు పూడికలు 
తీసి “తాంబాలాలు”గా ఉన్న చెరువులను 
“గంగాళాలు”గా మార్చిన ఘనత నేటి తెలంగాణ 
ప్రభుత్వానిది అని ఘనంగా చెప్పుకోవచ్చు. చెరువు 
శిఖంలో సర్మారు తుమ్మలు మొలిచి వండ్రు మట్టి 
పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. 
తూములు మూతబడిపోయి చెరువు కట్టలు బలహీనమై 
సర్మారు తుమ్మ చెట్లు ఆ కట్టలకు గండి కొట్టి ఎన్నో 
చెరువులు గండిపడి తెగిపోయాయి. దశాబ్దాలు 
అవుతున్నా కూడా వాటి గురించి పట్టించుకోని గత 
సమైక్య పాలకుల వైనం ఎంత తక్కువగా చెప్పుకుంటే 
అంత మంచిది. గతం గతః పోయిన పాలకులను 
తిట్టుకొని కూర్చుండే బదులు నవ తెలంగాణ అభివృద్ధి 
దిశలో ప్రయాణిం చాలంటే మొట్టమొదట రాష్టంలో 
ఉన్న వేలాది చెరువుకుంటలను బాగు చేసుకుందామని 
ఉద్దేశంగా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులలో 


పేరుకుపోయిన సారవంతమైన మట్టిని వ్యవసాయ 
పొలాలకు వ మర్ళిరట చెరువు కట్టలను ఆధునీక రించిన 


ఘనత తబతగాణ ప్రభుత్వానిదే. 
వర్షాధార నీటిని వాగులు 
వంకల నుండి నదుల దాకా 
వడివడిగా కదలకుండా చేసి 
జల చతుర్విధ ప్రక్రియలలో 
భాగంగా మొదటి (ప్రక్రియ 
పరిగెత్తే నీటిని ఆపడం ఆపిన 
నీటిని పొలాలకు మళ్లించడం 
అనే మొదటి ప్రాధాన్యత ఈ 
మిషన్‌ కాకతీయ పధకం 
ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రం 
సిద్ధించిన మొదటి నాలుగేళ్లలో 
ఈ ప్రక్రియ దశల వారీగా 
నాలుగు విడతలుగా కొనసా 
గింది. దాని ఫలితమే ఈరోజు 


9 జూన్‌ 2023 


చెరువులు కుంటల కింద కూడా అప్పటిదాకా బీడు పడిన పొలాలకు 
నీరందించిన వైనం మన కళ్ళ ముందు కదలాడుతుంది. అన్నపూర్ణ అంటే 
ఆంధ్రప్రదేశ్‌ కాదు తెలంగాణ అనే నినాదాన్ని సాకారం చేసిన గొప్ప 
పథకం మిషన్‌ కాకతీయ. 


భగీరథ ప్రయత్నమే 


అలా అభివృద్ధి పథం చెరువుల అభివృద్ధితో మొదలై తర్వాత 
గొంతెండిపోతున్న తెలంగాణ ప్రజలకి దాహార్తి తీరడానికి అద్భుతమైన 
పథకం మిషన్‌ భగీరథ. ఆనాడు దివి గంగను భువికి దించడానికి భగీరథ 
మహర్షి ఎంత కృషి చేశారో తెలంగాణ ప్రజల దాహార్తి తీర్చడానికి అపర 
భగీరథుడుగా మారి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 
మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రారంభించి కేవలం రెండేళ్లలోనే రాష్ట్రంలోని 
అన్ని గ్రామాలకు స్వచ్చమైన తాగునీటిని అందించిన ఘనత మూట 
కట్టుకున్నారు. 


రైతన్నలకు భరోసా-రైతు బంధు రైతు బీమా 

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాష్టం బాగుపడదని నానుడి. 
అసలు రైతులు ఎందుకు ఏడవాలి. మన కృషిని నమ్ముకుంటే మనం 
లక్ష్యాన్ని ముద్దాడలేమా అనే ప్రశ్న వేసుకున్న కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో 
పరపతి విధానం బాగాలేదని అర్థం చేసుకున్నారు. అప్పటిదాకా గ్రామీణ 
వడ్డీ వ్యాపారులైన షావుకారుల వ్యవస్థ ద్వారా రెండు మూడు రూపాయల 
అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంట పండకపోయినా నష్టమే చివరికి పండినా 
నష్టమే అనే చందాన ఉన్న వ్యవసాయాన్ని బాగు చేయడానికి మొట్టమొదటి 
రైతు పరపతి విధానాన్ని ప్రకటించిన పాలకుడు కేసీఆర్‌. అందులో నుంచి 
వచ్చిన ఆలోచన రైతు బంధు. వ్యవసాయం దండగ కాదు పండగ 
చేయాలంటే మొదట భూమిని దున్నేదశ నుండి విత్తనం నుండి పంట 


50 * తెలంగాణ 


చేతికొచ్చేదాకా వ్యవసాయానికి పెట్టుబడి అవసరం. మరి 
అలా వ్యవసాయ సీజన్‌ మొదలయ్యే రోహిణి కార్తెతో 
రైతుల కష్టాలు కడగళ్ళు గట్టెక్కాలంటే అప్పటికే రైతులు 
చేతిలో వ్యవసాయానికి పెట్టుబడి అందుబాటులో ఉండాలని 
ముందుచూపుతో చేపట్టిన పథకమే రైతు బంధు. ప్రతి మే 
నెల అలాగే రెండవ పంటకు డిసెంబర్‌ నెలలో రైతుబంధు 
ద్వారా ప్రతి ఎకరానికి విడతకు ఐదువేల రూపాయల 
చొప్పున ఎకరానికి సంవత్సరానికి 10,000 వితరణ రైతు 
పాలిటి వరం అంటే అతిశయోక్తి కాదు. 

కాలం నెత్తిమీదికి వస్తుందంటే రైతు వర్షం కోసం 
ఆకాశం వైపు ఎదురు చూస్తూనే మరోవైపు బ్యాంకుల 
చుట్టూ తిరిగితే అదనుకు బ్యాంకు వారు 
రుణమివ్వకపోవడం దాన్ని ఆసరా చేసుకున్న వడ్డీ 
వ్యాపారస్తులు అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి రైతును 
దోచుకునేది ఆనాటి సంగతి. మరి ఈరోజు వ్యవసాయాన్ని 
పండుగ చేసుకోవడం కోసం అదునుకు పెట్టుబడి ఇచ్చే 
పెద్దన్న లాగా కేసీఆర్‌ రైతుబంధు ద్వారా ఎలాంటి మధ్య 
దళారి వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాలో నేరుగా 
సంవత్సరానికి ఎకరానికి 10,000 వేయడం దేశంలోని 
ఏ ప్రభుత్వము చేయడం లేదు.అలాగే ఆత్మహత్యలు 
చేసుకున్న రైతన్నలు ఎన్నో విమర్శలపాలై ప్రభుత్వం ఇచ్చే 
సహాయం కోసమే వారు చనిపోతున్నారనే అపవాదులు 
కూడా మోశారు. ప్రాణం కన్నా పరువే ముఖ్యం అని 
అన్నదాత తన అప్పుల బాధ కుటుంబానికి గుది బండ 
కాకుండా ఉండాలని తన ప్రాణాలను అర్పించుకున్న 
సందర్భం మనం చూశాం. అలాంటి విషాద స్థితిని 
మార్చడానికి రైతు బీమా పథకం కేసీఆర్‌ మస్తిష్కంలోని 
ఆలోచనతో వచ్చింది. 

అలా ఒక గుంట భూమి ఉన్న రైతు నుండి 60 
ఏళ్లలోపు వయసు కలిగిన అందరూ రైతులకు రైతు 
కుటుంబాలకు బతుకు మీద భరోసా కల్పిస్తూ చేపట్టిన 
పథకమే రైతు బీమా. ఇప్పటివరకు దేశంలో పంటల 
బీమాను చూసాము కానీ రైతు బీమాను చూడలేదు. 
అందుకే పాలకుల ఆలోచన తీరు మారితే ఎలాంటి 
ఫలితాలు వస్తాయో మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, 
రైతుబంధు,రైతు బీమా పథకాలు మనకు తేట తెల్లం 


అవుటాఫ్‌ ది బాక్స్‌ ఆలోచిస్తే 

ప్రజల ధన, మాన, ప్రాణరక్షణ మాత్రమేనా రాజుల 
పాలకుల బాధ్యత అని మనం ప్రశ్నించుకోవాలి. ఆనాటి 
రాజ్యావతరణ సిద్ధాంతం ప్రకారం రాజు లేక పాలకులు 


* జూన్‌ 2023 


ప్రజల ధన మాన ప్రాణ రక్షణ మాత్రమే రాజు ప్రధాన కర్తవ్యాలని స్పష్టం 
చేశారు. అశోక చక్రవర్తి వీటికి అతీతంగా ఆలోచించి ప్రజల ధన మాన ప్రాణ 
రక్షణతో పాటు ఆధునిక పాలకులుగా రాజులు చేయాల్సిన మరికొన్ని 
విషయాలను చేర్చారు. అశోకుడి గురించి ఇప్పటికీ మనం గొప్పగా 
చెప్పుకుంటాం అశోకుడు చెట్లు నాటించెను, బావులు తవ్వించెను, రహదారులు 
నిర్మించెను, సత్రములు కట్టించెను ఇలా బాటసారుల దాహార్తి తీర్చడానికి 
మంచినీటి బావులను తవ్వించడం మొదలుకొని అనేక మంచి పనులు చేయడం 
ద్వారా అశోకుడు అంతకు ముందు రాజుల కంటే ఆదర్శ పాలకుడు 
అనిపించుకున్నాడు. మరి నేడు అశోకుని ముందు కాలంలో ఉన్నామా ఆధునిక 
కాలంలో ఉన్నామా అని గత పాలకులు ఆలోచిస్తే సమాజం ఈ విధంగా 
ఉందకపోవును. నలుగురు నడిచే బాట నదవడం గొప్పకాదు. దానికి భిన్నంగా 
కొత్త దారి ఏర్పాటు చేయడం గొప్పతనం. అలా తనదైన ఆలోచన తీరుతో 
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మరికొన్ని తలమానికమైన పథకాలు ప్రవేశపెట్టి 
ఆధునిక అశోకుడుగా కేసీఆర్‌ తెలంగాణ ప్రజల నీరాజనాలను 
అందుకుంటున్నారు. 


సమాజంలో ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయం బాగుంటే ఆ వ్యవ 
సాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని వివిధ రంగాల ద్వారా పెట్టుబడులు పెట్టి 
మరింత ఆర్థిక అభివృద్ధికి దారి తీసే సంగతి మనందరికీ తెలుసు. అలా 
గతంలో బ్రిటిష్‌ పాలనలో గోదావరి, కృష్ణా నదుల మీద బ్రిటిష్‌ పాలకుడైన 
కాటన్‌ దొర ఆనాడు ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను నిర్మించడం ద్వారా 
కోస్తాంధ్ర ప్రాంత వ్యవసాయదారుల రైతుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డారు. 
అలాగే ఆధునిక భారత దేశ నిర్మాత దేశ ప్రప్రథమ (ప్రధాని జవహర్‌ లాల్‌ 
నెహ్రూ ఆలోచన పరంపర నుండి వచ్చిందే ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ 
స్వయంగా అభివర్ణించిన బహుళార్థ సాధక తాగు, సాగునీటి ప్రాజెక్టులు. 
భాక్రానంగల్‌ మొదలుకొని మన రాష్ట్రంలో ఉన్న నాగార్జునసాగర్‌, శ్రీశైలం, 
శ్రీరాంసాగర్‌ లాంటి పెద్ద ప్రాజెక్టులకు ఆయన ఆనాడే అంకురార్పణ చేశారు. 
అందుకే ఆయన చరిత్రలో ఉత్తమ పాలకుడిగా నిలిచిపోయారు. 

అలాగే ఆధునిక తెలంగాణ సాగునీటి తాగునీటి అవసరాలు తీర్చడానికి 


నీటి కష్టం తెలిసిన వారికే 


నీటి విలువ తెలుస్తుంది 


51 * తెలంగాణ 


జూన్‌ 2023 


తెలంగాణ తలాపునే ఉన్న గోదావరి పాదాల కింద ఉన్న కృష్ణా నదుల 
నీటిని వడిసి పట్టి సముద్రం వైపు పరిగెడుతున్న నదుల నడకకు ఆనకట్ట 
కట్టి ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా నీటి నడకను వెనక్కు మళ్లించిన 
ఘనత తెలంగాణ ప్రభుత్వం చేసిన గొప్ప ఇంజనీరింగ్‌ అద్భుతం 
కాళేశ్వరం ప్రాజెక్ట్‌. స్వతహాగా ఇంజనీరు కాకపోయినా తానే స్వయంగా 
ఒక ఇంజనీర్‌గా మారి మహారాట్టలో పుట్టిన కృష్ణా గోదావరి నదుల 
చరిత్రను ఒడిసి పట్టి నీరు ఎక్కడ ఉందో అక్కడ వాడుకోకుండా మనం 
వదిలేసిన అంశాన్ని వెలికి తీసి సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలను 
పంట పొలాలకు మళ్ళించే గొప్ప ఆలోచన ప్రపంచ అద్భుతంగా 
పేర్కొనదగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన ఘనత కేసీఆర్‌దే. 
అలనాటి సమైక్య పాలకుల రాజకీయ కోణం నుంచి కాకుండా ప్రాణహిత 
చేవెళ్ల పథకాన్ని రీడిజైన్‌ చేయడం ద్వారా ఆధునీకరించి మేడిగడ్డ నుండి 
అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేసి నదీ గర్భంలోనే ఆధునిక 
ప్రాజెక్టులను నిర్మించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. (ప్రపంచంలో 
అతి వేగంగా సాగిన ఈ బ్యారేజీల నిర్మాణం తర్వాత నదుల నడకను 
మార్చి వెనక్కు మళ్లించిన ఘనత కూడా మనదే. అలా ఎత్తిపోసిన నీటిని 
నిలువ ఉంచుకోవడానికి తగినంత ఏర్పాట్లతో అప్పటికే నిర్మాణమై ఉన్న 
ఎల్లంపల్లి మిడ్‌ మానేరు ప్రాజెక్టుల ద్వారా బాహుబలి పంపుసెట్ల ద్వారా 
నది నుంచి నదిలోకే ఎత్తిపోసిన నీటిని ఒడిసి పట్టుకొని తర్వాత 
వేసవికాలంలో వాడుకోవడానికి వీలుగా రంగనాయక సాగర్‌ నుంచి 
మొదలుకొని అత్యద్భుతమైన పెద్ద గంగాళంగా 50 టీఎంసీల నీటి నిల్వ 
సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ అలాగే మరొక 15 టిఎంసిల నీటినిల్వ 


అప్పు చేసి అభివృద్ధి చేస్తే తప్పేమిటి? 


సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 
ఒక్క రూపాయి సహాయం చేయకుండా చేతులెత్తేసింది. 
అయినా రాష్ట ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న 
నిధులతోనే ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తుండడం 
ముదావహం. ఇందులో కూడా అప్పులు తెచ్చి ఈ 
ప్రాజెక్టులు కడుతున్నారు. దీని నిర్వహణ ఖర్చులు 
ఎలా అని కూడా కొందరు నిత్య సందేహవాదులు 
ప్రశ్నిస్తుంటారు. వారి దగ్గర ప్రశ్నలు మాత్రమే 
ఉంటాయి. జవాబులు ఉండవు. అలాంటి ప్రశ్నలు 
వేసే వారికి ధీటైన జవాబు ఏమిటంటే “అప్పు చేసి 
పప్పు కూడు తినడం తప్పుకాని అప్పు చేసి అభివృద్ధి 
చేస్తే మౌలిక వసతులు కల్పిస్తే అది కచ్చితంగా 

ఒప్పే అవుతుంది. ఆ తర్వాత ఫలాలను ఇస్తుంది 

అనే జవాబే సరైంది. 


52 + తెలంగాణ 


సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్‌ నిర్మించి అద్భుతాలను 
మన కళ్ళ ముందు ఉంచిన ఘనత తెలంగాణ 
ప్రభుత్వానిదే. హైదరాబాద్‌ తాగునీటి అవసరాల నిమిత్తం 
నగరానికి ఉత్తర ప్రాంతంలో కేశవాపూర్‌ రిజర్వాయర్‌ 
నిర్మించడం తరువాయి. ఇప్పటికే భూమి సేకరణ 
పూర్తయింది. కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం 
పూర్తయితే మరో నాలుగైదు దశాబ్దాల దాకా 
హైదరాబాదుకు నీటి కొరత ఉండదు 


మూడు వేళ్లతో పెట్టి ఐదు వేళ్ళతో పీకగలమా? 

తెలంగాణలో ఒక సామెత ఉంది. మన చేతికి ఉన్న 
మూడువేళ్లతో పెట్టిన మొక్కను అది పెరిగి వృక్షమైన 
తర్వాత మన చేతికి ఉన్న ఐదు వేళ్ళతోనేకాదు మన 
శరీరంలోని మొత్తం బలాన్ని ఉపయోగించినా పీకలేమని 
ఆ సామెత సారాంశం. ఏనాడో మన తాతలు చింత 
గింజలు విత్తనాలుగా నాటినప్పుడు ఆ ఫలాలను తామే 
తింటామని ఏనాడు ఊహించలేదు. అలా ఆలోచించలేదు. 
మా తర్వాతి తరాల వారు తమ కొడుకులు మనవలు ఆ 
ఫలాలను ఆరగిస్తారని ఆనాటి పెద్దలు అలా పళ్ళ చెట్లను 
నాటారు. అలాగే నేడు నాటుతున్న తెలంగాణ అభివృద్ధి 
పళ్ళ చెట్లను భవిష్యత్‌ తరాల వాళ్లు తింటారనే తప్ప 
అప్పటికప్పుడు దప్పికి బావి తోడే ఆలోచన కాదు. 
అందుకనే దేశంలోని నదీనదాల మీద అనేక సాగునీటి 
ప్రాజెక్టుల అవశ్యకతను కాళేశ్వరం ప్రాజెక్టు మరొకసారి 
దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చింది 


9 జూన్‌ 2023 


ఏదేమైనా సమాజం ఉన్నంతసేపు అభివృద్ధి ఒక నిరంత ప్రక్రియ. అది సమాజం ఉన్నంతవరకు 
కొనసాగుతూనే ఉంటుంది. ఒకనాటి కాలిబాట బళ్ళబాటగా తర్వాత మట్టి రోడ్డుగా తర్వాత 
సింగిల్‌ లేన్‌ డాంబర్‌ రోడ్డు, వరుసగా డబుల్‌ లేన్‌, ఫోర్‌ లేన్‌, సిక్స్‌, ఎయిట్‌ లేని రోడ్లుగా 
ఎలా అభివృద్ధి చెందాయో చెందుతున్నాయో ఇలాగే అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ది 
చెందుతున్న దశలో ఉంది. ఇది పూర్తిస్థాయిలో సాకారం కావాలంటే మరిన్ని కొత్త ఆలోచనల 
ముందుకు సాగాలి. అందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి దేశ ప్రజల ముందు కొన్ని 
ఆలోచనలను పెట్టారు. వాటి గురించి ప్రస్తావిస్తాను 


అభివృద్ధి 
ఒక నిరంతర 
ప్రక్రియ 


సంక్షేమం -అభివృద్ధి రెండు కళ్ళు 

ఇక సంక్షేమము అభివృద్ధి విషయంలో సమతూకం పాటిస్తూ గత 
తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అపూర్వమైనది. 200 రూపాయలు 
ఉన్న అనేక పెన్షన్‌ పథకాలను మొదట వెయ్యి రూపాయలకు పెంచి ప్రస్తుతం 
2016 రూపాయలు ఇస్తున్నారు. అలాగే వికలాంగులు ఇతర లబ్దిదారులకు 
3,016 వరకు పెన్షన్‌ అందుతుంది. అణగారిన వర్గాలైన దళితులకు దళిత 
బంధు పథకా లను ప్రవేశ పెట్టింది. ఆత్మగౌరవ నినాదంగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ 
ఇళ్లను ప్రభుత్వం కడుతుంది. నీళ్లు నిధులు నియామకాల ట్యాగ్‌లైన్‌లో 
మూడవదైన నియామకాల విషయంలో పూర్తి స్థాయిలో ఇంకా ప్రభుత్వ 
ఉద్యోగాల కల్పన జరగక పోయినా అది నిరంతర ప్రక్రియగా ముందుకు 
సాగుతుంది. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగమే కాదు అన్న ఎరుకను ప్రజలకు 
ముఖ్యంగా నిరుద్యోగులకు తెలియజేయాల్సి ఉంది. మనం చేయాల్సింది 
ప్రభుత్వ ఉద్యోగం కాదు మనమే ఉద్యోగ కల్పన చేసి మరింత మందిని 
ఉద్యోగంలోకి తీసుకునే స్వయం ఉపాధి కల్పిం చుకునే దిశగా నేటి యువతను 
ఆలోచించుకునే దిశగా ప్రక్రియ మొదలు పెట్టుకోవాల్సింది. సమాజం ఎలా 
సాగుతుందో ఆ ఒరవడిలో కొట్టుకపోవడం ప్రభుత్వాలు పాలకుల పని కాదు. 
అభివృద్ధి పట్ల అంకితభావం ఎలా ఉండాలో ఎలా ఉంటుందో (ప్రజలకు 
చైతన్యం కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యత. అందులో భాగంగానే కొత్తగా 
పరిశ్రమల స్థాపన జరిగే ప్రక్రియ వేగంగా సాగుతుంది. అలాగే 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఉపాధి మార్గాలను మన రాష్ట్రానికి మళ్ళించడం 
కూడా జరుగుతుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అమలు చేయడం మరొక 
గొప్ప చర్య. అమెజాన్‌, గూగుల్‌ లాంటి సంస్థల రెండవ ఆఫీసులు మన 
రాష్ట్రానికి రప్పించడం నుండి (పైవేటు రంగంలో యువతకు ఉపాధి కల్పించే 


53 * తెలంగాణ 


దిశగా ఐటీ రంగంలో బెంగుళూరు నగరాన్ని 
తలదన్నుతూ దేశంలో ముందడుగు వేస్తున్న 
హైదరాబాద్‌ అభివృద్ధి, దానిద్వారా తెలంగాణ రాష్ట్ర 
అభివృద్ధి సాధించడం అనే ప్రక్రియ కొనసాగుతూనే 
ఉంది. ఈరోజు వ్యవసాయ రంగం పై 60 శాతం 
ఆధారపడే ప్రజలను పారిశ్రామిక రంగంతో పాటు 
ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి 
చెందుతున్న సేవా రంగం వైపు మళ్ళించడం సేవా 
రంగంలో లక్షలాది ఉద్యోగాలను సృష్టించడం దాని 
ద్వారా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం అనే 
మార్గం తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఎన్నుకుంది. 
చీకటిని తిడుతూ కూర్చోకుండా చిరు దివ్వెను 
వెలిగించే ప్రయత్నం ఇది. “దేర్‌ హై మగర్‌ అంధేర్‌ 
నహీ” అనే సామెత నిజం చేస్తూ 9 ఏళ్ల తెలంగాణ 
ప్రస్థానం అనేక కొత్త ఆలోచనలతో అభివృద్ధి 
సంక్షైమం రెండు కళ్ళుగా భావిస్తూ ముందుకు 
సాగుతుంది. 
విద్య ఆరోగ్యాలలో ముందుకెళ్లే 
ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం 
అనేక గురుకుల పాఠశాలల ఏర్పాటు 
ఒక విప్లవం. ఆరోగ్య కార్యక్రమాలలో 
భాగంగా కంటి వెలుగు పథకం దేశానికే 
ఆదర్శం. కేసీఆర్‌ కిట్టు ప్రభుత్వ 
ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య 
పెరగడమే ఒక మంచి ఉదాహరణ 
జిల్లాకొక మెడికల్‌ కళాశాల ఏర్పాటు 
దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది 
ఇప్పటికే ఆ లక్ష్యంలో ఎంతో అభివృద్ధి 
సాధించింది. 


తెలంగాణ ఆచరిస్తుంది-దేశం అనుసరిస్తుంది 

తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది 
ఈ మాట తెలంగాణ సమాజం తోపాటు భారత 
దేశమంతా వినిపిస్తుంది. అవును ఇది నిజం. 
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి 
సంక్షేమం నమూనా దేశవ్యాప్తంగా ఆచరిస్తున్నద 


9 జూన్‌ 2023 


నడానికి తెలంగాణ పథకాలను కొద్దో గొప్పో కేంద్ర ప్రభుత్వంతో పాటు 
పలురాట్ట ప్రభుత్వాలు ఆదర్శం గా తీసుకుంటున్నాయి. భారత ప్రభుత్వం 
అమలు పరుస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ నుంచి మొదలుకొని రైతులకు 
రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం వరకు అనేక 
పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాపీ కొట్టినవే. అలాగే 
ఇటీవల దేశంలోని ఇతర రాష్టాల ముఖ్యమంత్రులు మన రాష్టానికి వచ్చి 
మన నుంచి మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ కంటి వెలుగు, కేసీఆర్‌ 
కిట్‌ వంటి ఆరోగ్య కార్యక్రమాలను కూడా ఆదర్శంగా తీసుకుం టున్నారు. 
అలాగే మనం ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న బస్తీ దావఖానాల నుంచి 
మొదలుకొని అక్కడ అమలు అవుతున్న విద్యాసంబంధమైన కార్యక్రమాల 
అమలులో మనం నేర్చుకుంటున్నాం. అవును సమాజంలో మనం 
అభివృద్ధి చెందటంతో పాటు ఇతరుల అభివృద్ధిని చూసి నేర్చుకోవడం 
కూడా ఒక ఆచరణ సూత్రంగా పనికి వస్తుంది. 


ఆలోచిస్తే అర్ధమవుతుంది 


ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొన్ని మౌలికమైన ప్రశ్నలు 
రాజకీయ పార్టీలకు, ప్రజలకు వేస్తున్నారు. అవి ఏమిటంటే మనకంటే 
రెండు సంవత్సరాల తర్వాత 1949లో స్వాతంత్రం సంపాదించుకున్న 
చైనా ప్రపంచంలో రెండవ ఆర్థిక శక్తిగా ఉన్నప్పుడు మనం ప్రపంచంలోని 
ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఎందుకు లేము అని ప్రశ్నించుకోవాలి. దాని 
గురించి ప్రయత్నం చేయాలి. అలాగే దేశంలో వృధాగా సముద్రంలోకి 
పోతున్న నదీ జలాలను ఒడిసి పట్టుకొని ఆనాటి ఆధునిక భారత నిర్మాత 
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచన స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో 
ఆధునికదేవాలయాలుగా నెహ్రూ అభివర్ణించినట్లుగా భారీ నీటిపారుదల 
ప్రాజెక్టులతో పాటు మైనర్‌ మీడియం సాగునీటి ప్రాజెక్టులను కూడా 
కట్టుకోవాలి. నదులకే కొత్త నడక నేర్పాలి. అలాగే విద్యుత్‌ వినియోగంలో 
కూడా మన దేశం వెనుకబడి ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగాన్ని 


54 * తెలంగాణ 


పెంచాలంటే మొదట ఉత్పత్తిని పెంచాలి. తెలంగాణలో 
24 గంటల పాటు కరెంటు ఇస్తున్నట్లుగానే దేశంలో 
ఎందుకు సాధ్యం కాదు అన్న ఆలోచన చేయాలి. అభివృద్ధి 
సంక్షేమాన్ని సమతుల్యం చేయాలంటే తెలంగాణ 
ఆచరిస్తున్న రైతుబంధు, దళిత బంధు లాంటి పథకాలను 
దేశవ్యాప్తంగా అమలు చేయాలి. అలాగే దేశం 
ఎదుర్కొంటున్న సవాళ్లు రాజకీయపరమైన అంశాలతో 
పాటు అభివృద్ధి అంశాన్ని కూడా జోడించి దేశం ప్రగతి 
పథంలో నడవడానికి అందరము కృషి చేయాలి. 


గ్రామాలు, పట్టణాలు బాగుంటేనే.. 


(గ్రామం బాగుంటే మండలం, మండలం బాగుంటే 
జిల్లా, జిల్లా బాగుంటే రాష్ట్రం రాష్టం బాగుంటే దేశం ఇలా 
కింది నుంచి పై దాకా ప్రజలు నివసించే గ్రామాలను 
పట్టణాలను అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి చెందుతుంది. 
ఆదిశలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రభుత్వాలు 
ఆలోచించాలి, అమలు చేయాలి. పార్టీలు అశాశ్వతం 
ప్రభుత్వాలు శాశ్వతం అనే నిజాన్ని మనం మరవకూడదు. 


ప్రజల భాగస్వామ్యం ఉండాలి కదా!! 


పాలనలో పాలకుల దార్శనిక ఆలోచనలకు తోడు 
ప్రజల భాగస్వామ్యం కూడా చాలా అవసరం. 
ప్రజాస్వామ్యంలో స్వేచ్చ, ప్రజల నిర్ణయాధికారం, ప్రజల 
భాగస్వామ్యం, చట్టబద్ధ పాలన, స్వయం దిద్దుబాటు అనేవి 
ప్రాథమిక సూత్రాలు. ఇందులో ఏది లోపించినా కూడా 
ప్రజాస్వామ్యం పరిపుష్టం కాదు. అందుకే ప్రజల 
భాగస్వామ్యాన్ని పెంచే దిశలో ప్రభుత్వాలు ఆలోచించాలి. 
దానికి ప్రజలు సహకరించాలి. (ప్రతి దాన్ని రాజకీయ 
కోణంలో ఆలోచించి విమర్శించే బదులు సకారాత్మక 
ఆలోచనలతో అభివృద్ధిని కాంక్షించే (క్రియాశీల పౌరులు 
పాలనలో భాగస్వాములు కావాలి. ప్రజల ఆకాంక్షలకు 
అద్దం పట్టే పరిపాలన కావాలని ఆకాంక్షిస్తూ నవ 
వసంతాల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపథంలో మన 
మందరం భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ 
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు 
తెలియజేస్తూ... జై తెలంగాణ జై జై తెలంగాణ. 


* జూన్‌ 2023 


- వనపట్ల సుబ్బయ్య 


తెలంగాణను 

తెలంగాణగా మాట్లాడనీయకుండా గెలవనీయకుండా 
అడుగడుగునా పడగలు విప్పిన రాక్షసులపై 

అస్తిత్వ బావుటాను ఎత్తిన చంద్రశేఖరం 


కూలిన బావులెన్నో కుట్రదారులందరు 
కాలిన మోటర్లెన్నో కాలాంతకులందరు 
ఆకలి చావులెన్నో ఆధిపత్యవాదులందరు 
పొయ్యిని మండనీయలే 

పూవును తెంపనీయలే తోవను నడువనీయలే 
బతుకులు కూలిన ఎడ్లకొట్టాలై 

గువ్వను గుడ్డుపెట్టనియ్యని గడ్డమీద 

ఉద్యమ శంఖం పూరించిన కృష్ణుడు 


చెరువు-చెలిమ వాగు-వొంక 
నట్టు-గుట్ట-చెట్టు-పుట్టను అలను-ఆకాశాన్ని 
అ అ అ అ 
పద్యం పాట కథా కవితా సాహితీ చైతన్యంతో 
వాద పటిమతో పోరాటాన్ని అగ్నిగుండం చెసిన ఉక్కుసంకల్పం 
సమైక్య శకుని కండ్లు తెరిపించిన మహోద్యమ శక్తి 


చైతన్యపు సింహగర్దనలు శంఖారావాలు 

ఫిరంగుల్లా సందేశాలు మాటల మలీదలు 

యాస బాసల మాగాణం / పలుకుబడుల మణిహారం 
నుడికారాల సిందూరం / నదులను దాటించిన నావికుడు 
తుఫానులను నిలువరించిన ఇంద్రజాలికుడు 


సబ్బండ వర్ణాల ఆకాంక్షల జులూస్‌లు 

సకలజనుల సమ్మె / వంటావార్పు 

మిలియన్‌ మార్చ్‌ / మానవహారం 

సడక్‌ బంద్‌ సాగరహరం..../ సకల ఉద్యమ శిల్పాచార్యుడు 
తెలంగాణా సాధననే / మూర్తిగా కలిన ఉద్యమ శేఖరం 


ఉద్యమకారుడు / ఇంజనీరు, వ్యవసాయ దార్శనికుడు 
నీళ్ళ నిపుణుడు ...విద్యావేత్త విజ్ఞానఖని 


ఆధునిక పారిశ్రామిక రూపశిల్పి 
తెలంగాణ పండితుడు / అమ్మగోరుముద్దల్లా విధానాలు 
అనేకరంగాల ప్రతిభామూర్తి 


తడిలేని బీళ్లు పాలులేని పచ్చిబాలింతలు 
తల్లిపిల్లలనెడబాపిన వెట్టి వెతలు 

అంబటికేంద్రాలు ఆలమందల ఆక్రందనలు 
ఆగమాగంచేసిన వలసలు అన్నదాతల కన్నీళ్లు 
ఎదిగిన నాయకుల ఎన్‌కౌంటర్లతో అగుడు 

బుగులు దీసిన గడపలు గత పాలన గుర్తులు 
నదులను పరిగెత్తించి / కొమురెల్లి మల్లన్న పాదాలకు 
అభిషేకం చేసిన ఉక్కు సంకల్పం | 


ఎండలకు వాడని మోదుగపువ్వు / తుఫానులకు బెదరని మహావృక్షం 
విపత్తులకు జడువని అగ్ని పర్వతం 
దక్కన్‌ పీఠభూమి ధీరుడు/ విముక్తి విజేత తెలంగాణ విధాత! 


గడ్డిపోచ లాంటి బక్కపలుచని మనిషి 

అస్తిత్వ ఊపిరై యుద్ధగీతమై విప్లవించాడు 

ఆత్మగౌరవ రవితేజమై నిలిచిండు 

గడపగడపకు దండంబెట్టి పార్టీల లేఖలతో 

పార్లమెంటును కదిలించిన ఉద్యమ కెరటం 

ఇల్లిల్లు తిరిగి మనిషిమనిషి మాటలను కుప్పబోసిన ఉద్యమ శిఖరం 


తెలంగాణ తెచ్చుడో కేసీఆర్‌ సచ్చుడో 

నవంబర్‌ ఇరువై తొమ్మిది దీక్షా దీవస్‌ 

ఉద్యమ మలుపు / డిసెంబర్‌ తొమ్మిది రాజకీయ కుట్రలు 
వరికంకులమీద వడగండ్ల వానలు 

అమరుల బలిదానాలు / జయశంకర్‌ విజన్‌ విద్యాసాగర్‌ నీళ్లపాఠాలు 
ఫలించిన కల స్వవ్నం సాకారం / అమరులకు అంకితం 


నాడు అరవై చిరుగులు / నేడు గద్వాల జరీ సిరిసిల్ల అంచులతో 
పోచంపల్లి పట్టెలతో పాలపిట్ట రంగు 
పన్నెండు గజాల చేనేత చీరలో / పోశమ్మ నవ్వులు బతుకమ్మ కాంతులు 


విముక్తేకాదు పునర్జీవనాన్ని / కోటమైసమ్మ బోనంలా ఎత్తుకున్నాడు 
నిరంతర వెలుగులు ఆకుపచ్చ పంటలు 

తోవెంబడి తోరణాల్లా హరితహారాలు 

ఆసరా, కల్యాణలక్ష్మి గురుకులాలు 

రైతుబంధు రైతుబీమా దళిత బంధు దేశానికి నమునాలు 
ఆత్మగౌరవ భవనాల సింగిడి / ఆకాశమే హద్దుగా అంబేడ్కర్‌ విగ్రహం 
ప్రజాస్వామ్య సౌధం తెలంగాణ సచివాలయం 

అమరులకు నివాళిగా అఖండ దీపంత / నవధాన్యాల నవక్రాంతి 


55 * తెలంగాణ * జూన్‌ 2023 


౫... 


yp 


వాసాన” న 


= "1 స 
JRA Maat. మః ei 
eT er "ర 


-ముడుంబై మాధవ్‌ 


ప్రభుత్వం నిర్దేశించుకున్నది. హైదరాబాద్‌ నగరంపై 
ఒత్తిడి తగ్గించడం (౧6౦౦౧౩695౪, కరన ఉద్గారాలను 
నియంత్రించడం (Decarbonize) మరియు ఐటీ 


తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 2021 లో రెండవ ఐసీటీ రంగాన్ని వికేంద్రీకరించడం (Decentralize) ద్వారా 
విధానాన్ని విడుదల చేసింది. మొదటి ఐసీటీ విధానం 2016-21కి తెలంగాణ యువతకు పట్టణ ప్రాంతాల్లో కూడా 
ప్రేరణగా, పునాదిగా, కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతిక, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ 
ఆవిష్మరణల రంగాలలో పేరెన్నికగన్న దేశాల సరసన నిలిపే లక్ష్యంతో, విధానమని మంత్రి కేటీ రామారావు అనేక 
పంచ సూత్రాలతో రెండవ ఐసీటీ విధానం సందర్భాలలో చెప్పారు. 


రూపుదిద్దుకున్నది. నిర్దేశిత లక్ష్యాల సాధనకు 
తెలంగాణ ఐసీటీ విధానం 12 
ప్రాధాన్యతాంశాల్ని ఎంచుకున్నది. వ్‌ గాభ 
రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి nT rr? ॥ 
నగరాలను రాజధాని హైదరాబాద్‌ తరహాలో వ 4111 నై 
ఐటీ పరిశ్రమ కేంద్రాలుగా తీర్చిదిద్దడం, | EN 
పెట్టుబడులు ఆకర్షించడం ఈ ప్రాధాన్యతా 
అంశాలలో ఒకటి. 2026 నాటికి ఐటీ 
రంగంలో ఈ పట్టణాలు, నగరాలలో 
25,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడం 
ఒక లక్ష్యం కాగా, రాష్ట్ర స్తూల ఐటీ 
ఎగుమతులలో 5శాతం ఈ ద్వితీయ, 
తృతీయ (శ్రేణి పట్టణ ప్రాంతాలనుండి 
ఉండేలా చూడడం రెండవ లక్ష్యంగా 


56 * తెలంగాణ * జూన్‌ 2023 


ఐటీ రంగ విస్తరణ నేపథ్యం 


హైదరాబాద్‌ నగరానికి ఉన్న అనేక అనుకూలతల వల్ల 1980-90 దశకం 
నుండి ఐటీ రంగం ఇక్కడ అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఈ అభివృద్ధి 
పూర్తిగా హైదరాబాద్‌, పరిసర జిల్లాలకే పరిమితమవ్వడం వల్ల దాని ఫలాలు 
మిగతా తెలంగాణ జిల్లాలకు అందలేదు. ఐటీ రంగ వికేంద్రీకరణపై ప్రత్యేక 
విధానం లేకపోవడం దీనికి ముఖ్య కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 
తర్వాత హైదరాబాద్‌ వెలుపల ఉన్న ఇతర నగరాలు, పట్టణాలకు ఐటీ రంగాన్ని 
విస్తరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు సమతుల సామాజిక, 
ఆర్థిక ప్రగతిని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు 
తీసుకున్నది. ఇందులో భాగంగా రూరల్‌ టెక్‌ సెంటర్స్‌ 
పాలసీ (గ్రామీణ సాంకేతిక కేంద్రాల విధానం)ని విడుదల 
చేసింది. 

ద్వితీయ గ్రేణి నగరాలలో జీవన వ్యయం, నిర్వహణ 
వ్యయం, పని ప్రదేశానికి ప్రయాణ సమయం తక్కువగా 
ఉండటం, తక్కువ జీతభత్యాలకే సాంకేతిక నిపుణుల 
లభ్యత వంటి కారణాల వల్ల మహానగరాలతో పోలిస్తే 
సాంకేతిక సంస్థలు తమ కేంద్రాలను ఈ ప్రాంతాల్లో 
నడపడానికి 80శాతం తక్కువ ఖర్చు అవుతుందని ఒక 
అంచనా. హైదరాబాద్‌ నగరంలో ప్రభుత్వం ఐటీ రంగం, 
ఐటీ అనుబంధ రంగ సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలకు 
అదనంగా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు 
ముందుకువచ్చే సంస్థలకు మరిన్ని ప్రోత్సాహకాలను 
విధానపరంగా (ప్రకటించింది. ఇంకా వరంగల్‌, 
కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, నిజామాబాద్‌, సిద్ధిపేట, నల్గొండ, 
అదిలాబాద్‌లలో ఐటీ భవనాలు, ఇంక్యూబేషన్‌ కేంద్రాల స్థాపనకు ప్రభుత్వం 
నిర్ణయించింది. తెలంగాణ రాష్ట పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థకు 
(15110) ఈ నిర్మాణాల బాధ్యతను అప్పజెప్పింది. 


ఐటీ టవర్స్‌, టాస్క్‌ టీ హబ్‌ ప్రాంతీయ కేంద్రాలు: 

వరంగల్‌: నగరంలోని మడికొండలో 2 ఎకరాల స్థలంలో 15,000 
చదరపు అడుగుల విస్తీర్ణంలో 1400 మంది వీవ్రణులు పనిచేసేందుకు 
అనువుగా మొదటిదశ ఐటీ టవర్స్‌/ ఇంక్యూబేషన్‌ కేంద్రం 19 ఫిబ్రవరి, 2016 
నాడు ప్రారంభమైంది. Cyi౭Nt, Tech Mahindra, Kakatiya Solutions 
వంటి సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. రెండవ దశ ఐటీ 
ఇంక్యూబేషన్‌ కేంద్రాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. LTI Mindtree, 
Genpact, Softpath, Quadrant సంస్థలతో పాటు అనేక ఇతర ఐటీ, ఐటీ 
అనుబంధ స సంస్థలు ఇక్కడనుండి పనిచేస్తున్నాయి. ఈ ఐటీ భవన సముదాయా 
లలో నెలకొల్పిన స సంస్థలు 2,500 మందికి పైగా సాంకేతిక నిపుణులకు (ప్రత్యక్ష 
ఉద్యోగాలను కల్పించాయి. 


కరీంనగర్‌: రూ.25 కోట్ల పెట్టుబడితో 80,000 చ. అడుగుల విస్తీర్ణంలో 
నిర్మించిన కరీంనగర్‌ ఐటీ భవనాన్ని 21 జులై, 2020 నాడు ఐటీ శాఖ మంత్రి 
కేటీ రామారావు ప్రారంభించారు. పద్దెనిమిది కంపెనీలు ఈ కేంద్రం నుండి 


57 * తెలంగాణ 


జ్‌ 
న rw, 


కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 550 మంది ఐటీ 
నిపుణులు ఇక్కడినుండి పనిచేస్తున్నారు. నైపుణ్య 
శిక్షణ స సంస్థ తెలంగాణ అకాడమీ ఫర్‌ స్మిల్‌ అండ్‌ 
నాలెడ్జ్‌ (TASK), అంకురాల (ప్రోత్సాహక స సంస్థ టీ 
హబ్‌ (౧.145) తమ ప్రాంతీయ కేంద్రాలను ఈ 
ఐటీ భవన సముదాయంలో నెలకొల్పాయి. 
EXM10 Consulting, VITA Technologies, 
Aspectsites, Samskriti Business Solu- 
tions తదితర సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. 


ఖమ్మం: రూ. 27 కోట్ల వ్యయంతో 42,000 
చదరపు అడుగుల విస్తీర్ణంలో ఖమ్మంలో నిర్మించిన 
ఐటీ భవన సముదాయాలు 7 డిసెంబర్‌, 2020 
నాడు ప్రారంభం అయ్యాయి. పంతొమ్మిది ఐటీ రంగ 
సంస్థలకు వేదికైన ఈ కేంద్రం 480 మంది 
నిపుణులు పనిచేసుకునేలా నిర్మితమైంది. రూ. 36 
కోట్లతో 55,000 చ. అడుగుల విస్తీర్ణంలో ఖమ్మం 
ఐటీ భవనం రెండవ దశ పనులు ప్రారంభమ 
య్యాయి. ఈ ఐటీ టవర్‌ నుండి 31 కంపెనీలు తమ 
కార్యకాలపాలు ప్రారంభించేందుకు ఆసక్తి 
కనబరచగా 570 మంది నిపుణులు పనిచేసుకునేలా 
ప్రభుత్వం వసతులు కల్పిస్తున్నది. ఖమ్మం పట్టణంలో 
కూడా TASK, T-Hub తమ ప్రాంతీయ కేంద్రాలను 
నడుపుతున్నాయి. 1606000860, Prowess Soft- 


ware, Vinsys Information, Sovereign 
సంస్థలు ఇక్కడ తమ కార్యకలాపాలు 
నిర్వహిస్తున్నాయి. 


సుమారు 720 మంది సాంకేతిక నిపుణులు 
పనిచేసేలా, 60,000 చ. అడుగుల విస్తీర్ణంలో 
నిర్మించిన సిద్ధికే పేట ఐటీ టవర్‌ ప్రారంభానికి 


9 జూన్‌ 2023 


జ్‌ కాత + 


etl కా 


౯ Tr 


ail జ Mansel hie ప్రజలు కలము lo తమల lon bees, కట 


|| Tr కా 
యా క 1 


సిద్ధంగా ఉన్నది. 50,000 చ. అ. విస్తీర్ణం ఉన్న 
నిజామాబాదు ఐటీ భవనం, 600 మంది సాంకేతిక 
నిపుణులకు చోటు కల్పించనున్నది. 75,000 చ. అ. 
విస్తీర్ణంలో, 750 మంది సాంకేతిక నిపుణులు పనిచేసుకునేలా 
నిర్మితమౌతున్న నల్గొండ ఐటీ టవర్‌ నిర్మాణం తుది దశకు 
చేరుకున్నది. అదిలాబాద్‌ ఐటీ టవర్‌ నిర్మాణం కూడా 
జరుగుతున్నది. ప్రభుత్వం నిర్మిస్తున్న ఐటీ భవనాలనుండే 
కాకుండా బెల్లంపల్లి, జనగాం వంటి పట్టణాలలో సొంత 
భవనాల నుండి కొన్ని ఐటీ సంస్థలు తమ కార్యకలాపాలు 
నిర్వహిస్తున్నాయి. 

ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవలి అమెరికా 
పర్యటనలో సుమారు 30 ఐటీ, ఐటీ అనుబంధ రంగాల 
సంస్థల అధిపతులతో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, 
పట్టణాలలో తమ కార్యకలాపాలు ప్రారంభించాలని 
ఆహ్వానించారు. దీనికి స్పందనగా సిద్ధికే పేట, నిజామాబాద్‌, 
నల్గొండ ఐటీ టవర్లలో పనిచేయడానికి కొన్ని సంస్థలు 
సంసిద్ధత వ్యక్తం చేశారు 


మనమా. కీ [|| 


మహబూబ్‌ నగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభం: 

మహబూబ్‌ నగర్‌ ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ 
మంత్రి కే. తారకరామారావు, సాంస్కృతిక శాఖ మంత్రి 
శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మే 6వ తేదీన ప్రారంభించారు. అట్లే, 
టాస్క్‌ టీ హబ్‌, వీ హబ్‌ ప్రాంతీయ కార్యాలయాలను 
మంత్రులు ప్రారంభించారు. 

నాలుగు ఎకరాల సువిశాల స్థలంలో మొత్తం ఐదు 
అంతస్తుల్లో సుమారు 60,000 చ. షి విస్తీర్ణంలో ఈ ఐటీ 
భవనం నిర్మించబడింది. సుమారు వెయ్యి మంది క నిపుణులు 
పనిచేసుకునేలా, 44 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించు 
కునేలా ఈ నిర్మాణం పూర్తయ్యింది. ఐటీ టవర్‌ ప్రారంభం 
నాటికే 9 ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించదానికి 
ముందుకు వచ్చాయి. Mueller dotKonnect, Amara Raja 
Group, Zuven Technologies, Intuites LLC, Urpan 
Technologies, E-grove Systems, IT Vision 360 Inc, 
Four Oaks Inc and BCDC Cloud Centers Pvt. Ltd. 
సంస్థలకు సంబంధిత అనుమతి పత్రాలను మంత్రులు 
అందజేశారు. 


58 * తెలంగాణ * జూన్‌ 2023 


bag a 


hai wr 
Lids r 

స్ట్‌ వ కం 
అ — 


అతనా = 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా 
నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 21 రోజుల పాటు 
నిర్వహించే ఈ ఉత్సవాలలో ఒక్కోరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం 
నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఆదేశించారు. 
స్వరాష్ట్రంలో గత తొమ్మిదేళ్ళుగా సాధించిన విజయాలను 
ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలకు రూపకల్పన చేశారు. 
జూన్‌ 2వ తేదీ నుండి జూన్‌ 22వ తేదీ వరకు 21 రోజులపాటు 
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. 


తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ప్రారంభిస్తారు. ముందుగా 

హైదరాబాద్‌లోని గన్‌ పార్క్‌ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద 

నివాళులర్చిస్తారు. అనంతరం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్మర్‌ 

=u తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో సీఎం కేసీఆర్‌ జాతీయ 

శ్‌ పతాకావిష్కరణ జరుపుతారు. అనంతరం దశాబ్ది ఉత్సవ 

స్వ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 

ఇ) మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉట 
త్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయి. 


f 


59 * తెలంగాణ * జూన్‌ 2023 


జూన్‌ శి: జూన్‌ 38 శనివారం నాడు 
“తెలంగాణ రైతు దినోత్సవం'గా జరుపుతారు. 
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు 
కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 
కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట 
వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, 
ఉచిత కరంటు, రైతు బంధు, రైతు బీమా 
తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం 
ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా 
భోజనాలు చేస్తారు. 


జూన్‌ 4: జూన్‌ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో “సురక్షా 
దినోత్సవం” నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు 
చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన 
సేవలను వివరించే విధంగా రాష్ట్ర జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి. 


జూన్‌ 5: జూన్‌ 5వ తేదీ సోమవారం నాడు 
“తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం” 
జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, 
వినియోగదారులు, విద్యుత్‌ ఉద్యోగులు, 
ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. 
విద్యుత్‌ రంగంలో రాష్టం సాధించిన గుణాత్మక 
మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం 
హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 
ఇదేరోజు సింగరేణి సంబరాలు జరుపుతారు. 


జూన్‌ 6: జూన్‌ 6వ తేదీ మంగళవారం 'తెలంగాణ పారిశ్రామిక ప్రగతి 
ఉత్సవం” జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో 
సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు. 


జూన్‌ 7: జూన్‌ 7వ తేదీ బుధవారం “సాగునీటి దినోత్సవం’ నిర్వహిస్తారు. 
సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి 
నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ 
శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై 
సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. 


జూన్‌ 8: జూన్‌ రివ తేదీ గురువారం 
“ఊరూరా చెరువుల పండుగి నిర్వహిస్తారు. ఈ 
సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో 
కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. 
గోరేటి వెంకన్న రాసిన చెరువు పాటలు సహా 
చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను 


60 * తెలంగాణ 


వినిపిస్తారు. మత్స్య కారుల వలల ఊరేగింపులతో 
ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు 
నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసిచెరువు 
కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు. 


జూన్‌ 9: జూన్‌ 
9 శుక్రవారం 
రోజున 
తెలంగాణ సంక్షేమ 
సంబరాలు 
జరుపుతారు. 
నియోజకవర్గ 
స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, 
కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల 
లబ్దిదారులతో సభలు జరుపుతారు. తెలంగాణ 
సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, 
దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ 
రవీంద్ర భారతిలో సభ ఉంటుంది. 


FE 


జూన్‌ 10: జూన్‌ 10వ తేదీ, శనివారం 
“తెలంగాణ సుపరిపాలన దినోత్సవం” జరుపుతారు. 
అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, 
రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ 


9 జూన్‌ 2023 


వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును 
తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తారు. 


జూన్‌ 11: జూన్‌ 11వ తేదీ, ఆదివారం నాడు “తెలంగాణ సాహిత్య 
దినోత్సవం” నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, 
రవీంద్రభారతిలో రాష్ట స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ 
అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, 
రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతు 
లందజేస్తారు. 


జూన్‌ 12: జూన్‌ 12వ తేదీ సోమవారం “తెలంగాణ రన్‌” 
నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, 
ప్రజా ప్రతిని ధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు 
తెలంగాణ రన్‌ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. 


జూన్‌ 18: జూన్‌ 18 మంగళవారం 
“తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం” 
నిర్వహిస్తారు. మహిళా సంక్షేమం కోసం 
ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, 
అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి 
సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ 
మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు. 


జూన్‌ 14: జూన్‌ 14వ తేదీ 
బుధవారం “తెలంగాణ వైద్యారోగ్య 
దినోత్సవా”న్ని ఘనంగా నిర్వహిస్తారు. 
రాష్టంలో వైద్య ఆరోగ్యరంగంలో 
జరిగిన విప్లవాత్మక అభివృద్ధి గురించిన 
సమాచారాన్ని సందేశాలను రాష్టవ్యా 
ప్తంగా ప్రజలకు అందజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల 
ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ది గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా 
నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 
2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, 
నిమ్స్‌ విస్తరణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన 
కార్యక్రమం ఉంటుంది. 


జూన్‌ 15: జూన్‌ 15 గురువారం తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం” 
జరుపుతారు. ఈ సందర్భంగా దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ 
పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు 
సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల 
ఎంపీపీలకు సన్మానం చేస్తారు. 


61 * తెలంగాణ 


పట్టణ ప్రగతి దినోత్సవం” నిర్వహిస్తారు. పట్టణ ప్రగతి 
ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, పట్టణాలు 
సాధించిన ప్రగతిని, రాష్ట ప్రభుత్వ పథకాల ద్వారా 
(ప్రజలకు చేకూరిన లబ్లీని తెలిపే కార్యక్రమాలుంటాయి. 


జూన్‌ 17: జూన్‌ 17వ తేదీ శనివారం “తెలంగాణ 
గిరిజనోత్సవం” జరుపుతారు. నూతనంగా ఏర్పడిన 
గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం 
కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు. 


జూన్‌ 18: జూన్‌ 18వ తేదీన ఆదివారంనాడు 
“తెలంగాణ మంచి నీళ్ల పండుగ” నిర్వహిస్తారు. సమైక్య 
రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్మొన్న తాగునీటి ఎద్దడి నుంచి 
నేడు మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి 
ఉచితంగా స్వచ్చమైన సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న 
తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి. 


జూన్‌ 19: జూన్‌ 19వ తేదీ సోమవారం “తెలంగాణ 
హరితోత్సవం” ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని 
(గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే 
కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన 
కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు. 

జూన్‌ 20: జూన్‌ 20వ తేదీ - మంగళవారం 
“తెలంగాణ విద్యాదినోత్సవం” నిర్వహిస్తారు. 


అ 


రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు 


9 జూన్‌ 2023 


క్ష్‌ కా. 
ECF 


గిరిజనులకు 
వోడు భూముల పట్టాలు 


రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభవేళ రాష్ట్ర ప్రభుత్వం అనేక 
కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర 
రావు ఆదేశానుసారం గిరిజనులకు పోడుభూముల పట్టాల పంపిణీ, 
ఇళ్ళ స్థలాల పంపిణీ, గృహలక్ష్మీ పథకానికి శ్రీకారం తదితర విశేష 
కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 


జూన్‌ 24 నుంచి 80 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల 
పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి 
రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

కాగా ఇప్పటికే ఆర్‌ ఓఎఫ్‌ఆర్‌ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు 
నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్ధిదారులతోను క్రోడీకరించి 
రాష్టంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబంధు అందుతున్నదో వీరికీ అదే 
పద్ధతిలో రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు 
సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్‌ను తెరిచి పోడు భూముల పట్టాల 
యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు 
సంబంధించి నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల 
వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని 
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సీఎం ఆదేశించారు. పోడు 
భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సీఎం తెలిపారు. 


ఇండ్ల స్థలాల పంపిణీ: 

ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న వాసయోగ్యమైన ప్రభుత్వ 
భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది 
ఉత్సవాల నేపథ్యంలో ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సీఎం నిర్ణయించారు. 


జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం: 

గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్‌ లైన్స్‌ను త్వరితగతిన తయారు 
చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 
సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఈ పథకం క్రింద 3 లక్షల 
రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు 
కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. 


నిమ్స్‌ దవఖాన నూతన భవనానికి శంకుస్థాపన: 
జూన్‌ 14న వైద్య ఆరోగ్య దినోత్సవం నాడు నిమ్స్‌ దవఖానా విస్తరణ పనులకు 
సీఎం శ్రీకారం చుట్టనున్నారు. 2,000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్‌ 
స్పెషాలిటి హాస్పిటల్‌ భవన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 
@ 


నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ 
సాధించిన విజయాలను వివరిస్తారు. 
అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉ 
న్నమన ఊరు మన బడి పాఠశాలల 
ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 
10 వేల గ్రంథాలయాలను, 1,600 
డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ లను ప్రారంభిస్తారు. 
విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, 
పాటల పోటీలు నిర్వహిస్తారు. 


జూన్‌ 21: జూన్‌ 21వ తేదీ 
బుధవారం తెలంగాణ ఆధ్యాత్మిక 
దినోత్సవం” నిర్వహిస్తారు. దేవాలయాలు, 
మసీదులు, చర్చీలు, ఇతర మత ప్రార్ధనా 
మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉ 
టాయి. 


జూన్‌ 22: జూన్‌ 22వ తేదీ 
గురువారం “అమరుల సంస్మరణ” 
కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 
తెలంగాణవ్యాప్తంగా పల్లెపల్లెనా, 
పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో 
అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం 
పాటిస్తారు. అమరుల సంస్మరణ 
తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా 
అమరుల త్యాగాలను స్మరిస్తారు. 
హైదరాబాదులో అమరుల గౌరవార్థం 
ట్యాంక్‌ బండ్‌ పై కళాకారులతో భారీ 
ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్‌లో 
నూతనంగా నిర్మించిన అమరుల 
స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరిస్తారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు తమ 
నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల 
స్టూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, 
సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించే 
సభలో పాల్గొంటారు. 


62 తెలంగాణ * జూన్‌ 2023 


రియల్‌ పెట్టుబడులలో మనమే మేటి 


రియల్‌ ఎషే స్టైట్‌ రంగంలో విసృతమైన పెట్టుబడులు వస్తున్న 


దరిమిలా మన మహానగరం హైదరాబాద్‌ దేశంలోనే 


మొదటి స్థానంలో నిలుస్తున్నది. పారిశ్రామిక పెట్టుబడులు మాత్రమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో 
పెట్టుబడులకు కూడా కేంద్రంగా మారింది. “ఇండియన్‌ రియల్‌ ఎస్షే స్టైట్‌-బెట్టింగ్‌ ఆన్‌ ఏ క్యాపిటల్‌ ఫ్యూచర్‌” అనే 


సంస్థ చేసిన సర్వేలో దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే 


హైదరాబాద్‌ రియల్‌ వ. స్టెట్‌ రంగంలో ముందంజలో 


ఉన్నట్టు తేలింది. ఇలా ఒక్కో రంగంలో తనదైన ముద్ర నం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ 


రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కూడా తన సత్తాను చాటింది. 


అంతర్జాతీయ కంపెనీలు నగరానికి క్యూ 
కడుతుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా 
పెరుగుతున్నాయి. దీనికి తోడు ఆఫీస్‌ స్పేస్‌కు కూడా భారీ 
ఎత్తున డిమాండు ఏర్పడటంతో రియల్‌ బూమ్‌లో 
దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌ 
ముందంజలోకి దూసుకెళ్లింది. (ప్రముఖ రేటింగ్‌ సంస్థ 
బీవీఆర్‌ఈ సౌత్‌ ఏషియా ప్రైవేటు లిమిటెద్‌ ఇండియన్‌ 
రుత పూ స్టట్‌- బెట్టింగ్‌ ఆన్‌ ఏ ఏ క్యాపిటల్‌ ఫ్యూచర్‌ పేరిట 
చేపట్టిన సర్వేలో నిగ్గుతేల్చిన సత్యమిది. నివాసాలకైనా, 
వాణిజ్య కట్టడాల విషయంలో అయినా రియల్‌ ఎస్టేట్‌ 
రంగానికి హైదరాబాద్‌ అత్యంత అనుకూల ప్రదేశంగా 
మారిందని ఈ సర్వేలో తేలింది. 


రూ.18 వేల కోట్ల పెట్టుబడులు 


జాతీయ, క పెట్టుబడిదారులకు హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ 
రంగం అ=. “లన రియల్‌ ఎపే స్టెట్‌ రంగంలో గత aes 
భారీగా పెట్టుబడులు వచ్చిన మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మొదటి ఐదు 
నగరాల్లో స్థానం సంపాదించింది. 2018- 2022 మధ్య కాలంలో 
హైదరాబాద్‌ రియల్‌ ఎసే సట్‌ రంగం 2.24 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు 
(సుమారు రూ.18 వేల కోట్లు) ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఆడ్‌ 
దేశంలోని రియల్‌ పెట్టుబడుల్లో 7 శాతం. నగరంలో కేవలం 24 భూ 
ఒప్పందాల ద్వారానే 970 ఎకరాల భూమిని పలు కంపెనీలు స్వాధీనం 
చేసుకోగా, వీటి విలువ సుమారు రూ.8, 186 కోట్లు ఉంటుందని సీవీఆర్‌ ఈ 
నివేదికలో పేర్కొన్నారు. 2018 నుంచి సేకరించిన మొత్తం భూమిలో 14 
శాతంకంటే ఎక్కువ వాటాతో దేశంలో రెండో స్థానంలో హైదరాబాద్‌ నిలిచింది. 

2018- 2022 మధ్య కాలంలో దేశంలో సుమారు రూ. 3.56 లక్షల కోట్ల 
పెట్టుబడులు వచ్చాయి. అందులో అంతర్జాతీయ పెట్టుబడుల వాటా (క్రాస్‌ 
రీజినల్‌ ఇన్వెస్టర్లు) దాదాపు 47 శాతం. దేశీయ పెట్టుబడిదారుల (రియల్‌ 
ఎస్టేట్‌ డెవలపర్స్‌) వాటా 42 శాతంగా నమోదైంది. ముఖ్యంగా అంతర్జాతీయ 
పెట్టుబడుల్లో అధికంగా ఉత్తర అమెరికా నుంచి వచ్చినట్టు నివేదికలో తెలిపారు. 
రాబోయే రెండేండ్లలో మరో 16 నుంచి 17 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 
రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వచ్చే అవకాశం ఉన్నదని సీబీఆర్‌ఈ ఇండియా 


63 + తెలంగాణ 


ఛైర్మన్‌, సీఈవో అన్నుమాన్‌ మ్యాగజైన్‌ తెలిపారు. 


ఆఫీస్‌ స్పేస్‌లో మనమే మేటి 
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విస్త నకును పెట్టుబడులు 
వస్తున్న దరిమిలా హైదరాబాద్‌ ఆఫీస్‌ స్పేస్‌లో 
మనమే ముందంజలో ఉన్నాము. 2021-22 
అన్‌రాక్‌ నివేదిక ప్రకారం దేశంలోని ఏడు మెట్రో 
నగరాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. 
2021-22లో 3.42 మిలియన్‌ చదరపు అడుగుల 
ఆఫీస్‌ స్పేస్‌ విక్రయం, లీజుతో ముంబై, చెన్నై 
కోల్‌కతా, పుణె, బెంగళూరు, ఢిల్లీ నగరాలను వెనక్కు 
నెట్టింది. అంతర్జాతీయస్థాయి కంపెనీలు ఇక్కడ 
రెండో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడంతోపాటు 
భవిష్యత్తు అవసరాల కోసం ముందుగానే భూముల 
ను కొనుగోలు చేస్తుండటం ఎక్కువగా కనిపిస్తున్నది. 
అందుకే తాజా నివేదికలో భూ సేకరణలో దేశంలోనే 
హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. 


9 జూన్‌ 2023 


[1108260 గార! 
Technology 


ఫాక్స్‌కానతో వెలాదిగా ఉద్యోగాలు 


ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, 
తెలంగాణ రాష్ట్రంలో ఫాక్స్‌ కాన్‌ కంపెనీ ఏర్పాటు అవుతుండడం 
చరిత్రాత్మక సందర్భమని హర్షం వెలిబుచ్చారు. మొదటి దశలోనే 
రూ. 4 వేల కోట్ల పెట్టుబడితో, 200 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్‌ 
కాన్‌ ప్లాంట్‌ను నెలకొల్పడం వల్ల 35 వేల మందికి ఉద్యోగ 
అవకాశాలు లభిస్తాయని అన్నారు. కేవలం రెండున్నర నెలల 
వ్యవధిలోనే అన్ని అనుమతులను పూర్తి చేసుకుని కంపెనీ ఏర్పాటు 
కోసం భూమిపూజ చేసుకోవడం జరుగుతోందని, ఇంత వేగంగా, 
సమర్థతతో పని జరగడం తామెక్కడా చూడలేదని ఫాక్స్‌ కాన్‌ కంపెనీ 
ఛైర్మన్‌ పేర్కొనడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనా దక్షతకు, 


64 * తెలంగాణ * జూన్‌ 2023 


తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోందన్నారు. 

గడిచిన తొమ్మిదేళ్ల కాలంలోనే తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో కొత్త 
పుంతలు తొక్కుతూ యావత్‌ దేశానికే ఆదర్భంగా నిలుస్తోందని అన్నారు. స్వచ్చ 
సర్వేక్షన్‌ సహా ఇతర అనేక అంశాల ప్రాతిపదికన తెలంగాణకు జాతీయ స్థాయి 
లో వరుస అవార్డులు వరిస్తుండడం కేసీఆర్‌ ప్రభుత్వ దార్శనిక పాలనకు 
నిదర్శనమని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రభుత్వానికైనా ఉద్యోగాలు 
కల్పించడం, సంపదను సృష్టిస్తూ అన్ని వర్గాల వారికి సంక్షేమాభివృద్ధి 
కార్యక్రమాలు అమలు చేయడం సవాలుగా మారిందన్నారు. అందరికీ ప్రభుత్వ 
కొలువులు ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదని, 140 కోట్ల జనాభా కలిగిన 
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాలు సహా అన్ని రంగాలను 
కలుపుకుని 60 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగల్గుతోందని తెలిపారు. దేశ 
జనాభాలో ఇది 0.5 శాతం మాత్రమేనని అన్నారు. 

నాలుగు కోట్ల జనాభా కలిగిన తెలంగాణ రాష్టంలో 
రెండు శాతానికి పైగా ఆరు లక్షల మంది ఉద్యోగులు 
ఉన్నారని వివరించారు. మిగతా కోటీ యాభై లక్షల మంది 
యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు 
కల్పించాలనే సంకల్పంతో ప్రైవేట్‌ రంగంలో భారీగా 
పెట్టుబడులు సాధించేందుకు ఇతోధికంగా కృషి చేస్తున్నామని 
అన్నారు. తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు 
అపారమైన సంపద సృష్టించబడుతుందని, సంక్షేమాభివృద్ధికి 
ఇది దోహదపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా 
రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఫాక్స్‌ కాన్‌ కంపెనీ వల్ల 
ప్రత్యక్షంగా 35 వేల మందికి, పరోక్షంగా లక్ష పైచిలుకు 
మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్‌ ఆశాభావం 
వ్యక్తం చేశారు. ఫాక్స్‌ కాన్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో ఈ ప్రాంత 
రూపురేఖలు మారిపోయి ఎంతో అభివృద్ధి చెందుతుందని 
అన్నారు. కష్టపడి తెస్తున్న కంపెనీలను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానిక 
ప్రజాప్రతినిధులపై ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హితవు పలికిన మంత్రి 
కేటీఆర్‌, స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించేలా కృషి చేయాలని 
సూచించారు. మరో తొమ్మిది నెలల వ్యవధిలో ఫాక్స్‌ కాన్‌ కంపెనీ పాంట్‌ 
నిర్మాణం పూర్తి చేయనున్న నేపథ్యంలో, ఆలోపు స్థానిక నిరుద్యోగ యువతీ,య- 
ంవకులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ ప్లాంట్‌ ప్రారంభం అయ్యే నాటికి వారు 
ఉద్యోగాలకు అన్ని విధాలుగా అర్హత సాధించేలా చొరవ చూపాలని హితవు 
పలికారు. 

అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, 
ఫాక్స్‌ కాన్‌ సంస్థ ఉత్పత్తి కార్యక్రమాలకు రంగారెడ్డి జిల్లాను ఎంపిక చేయడం 
పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కృతజ్ఞతలు ప్రకటించారు. నూతన పారిశ్రామిక 
విధానాన్ని రూపొందించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడంలో 
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అహరహం (శ్రమిస్తూ 
అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో సఫలీకృతులవుతున్నారని 
కొనియాడారు. తెలంగాణ పట్ల నిబద్ధత, పరిపూర్ణమైన అవగాహనతో 
ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో 


65 + తెలంగాణ 


నిలుపుతున్నారని అన్నారు. స్థానికంగా ఫాక్స్‌ కాన్‌ 
సంస్థ తన ఉత్పత్తులను ప్రారంభించనుండడం 
ఎలక్రానిక్స్‌ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద 
పెట్టుబడుల్లో ఇది అత్యంత కీలకమైనదని మంత్రి 
అన్నారు. ఈ సంస్థ పూర్తి స్థాయిలో తన ఉత్పత్తులను 
ప్రారంభిస్తే లక్ష మందికి పైగా ప్రత్యక్షంగా, 
పరోక్షంగానూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిగే 
అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వ ఆకాంక్ష మే- 
రకు ఫాక్స్‌ కాన్‌ కంపెనీ లో స్థానికులకు పెద్ద ఎత్తున 
ఉద్యోగాలు లభించేలా కృషి చేస్తామన్నారు. 
ఒక్కోటిగా వచ్చి చేరుతున్న పరిశ్రమలతో ఈ 
ప్రాంతం హైటెక్‌ సిటీని తలదన్నే రీతిలో అభివృద్ధి 


దిశగా వడివడిగా ముందుకు సాగుతోందన్నారు. 
దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంత ప్రజలు తమ 
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం భూములను 


అమ్ముకోకుండా వాటిని కాపాడుకోవాలని, 
పరిశ్రమల స్థాపనతో భూముల ధరలు గణనీయంగా 
పెరగనున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హితవు 
పలికారు. జిల్లాలో 64 వేల కోట్ల పెట్టుబడి లక్ష్యంతో 
20,000 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న 
విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. 
ఫార్మాసిటీలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు ఏర్పాటైతే 
5.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని 
ఆశాభావం వ్యక్తం చేశారు. 


9 జూన్‌ 2023 


ఇది ఎలాం 
సాధ్యమైందంటే... 


తెలంగాణ తలమానికం కాళశ్వరం ప్రాజెక్టుకు అంతర్జా తీయ గుర్తింపు 
దక్కింది. అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇ శ్వరం ప్రాజెక్టును 


గా గుర్తించి అవార్డును 


“ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రెస్‌” 
ప్రధానం చేసింది. అమెరికాలోని నేవెడా రాష్ట్రం హెండర్భన్‌ నగరంలో 
అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నిర్వహించిన “వరల్డ్‌ 
ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌” కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 


యా తి తళ నాం వానర 
కెటి రామారావు ఈ అవార్డును స్వికరించారు. 


రఫున మంత్రి 


తర 
దీంతోపాటు ఈ సమావేశంలో మంత్రి కేటిఆర్‌ ప్రారంభ ఉపన్యాసం 


కూప 
2 


చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి విజయాలు, 


కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పాజె జెక్టులపైన ప్రసంగించారు. 


ఈ సమావేశంలో కేటిఆర్‌ ప్రసంగిస్తూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నాయకత్వంలో తెలంగాణలో చేపట్టనున్న సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ 
భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి 2017లో ఇదే వాటర్‌ వరల్డ్‌ 
కాంగ్రెస్‌ సమావేశంలో వివరించే అవకాశం దక్కింది. ఆరోజు తెలంగాణ 
ప్రభుత్వ ప్రణాళికలపైన ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమావేశం, ఈరోజు 
తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరంప్రాజెక్టుకు అవార్డు 
అందించడం తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేధస్సుకు 
దక్కిన ఒక అపూర్వమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 

తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణ రాష్టం రూపాంతరం చెందిన 
తీరుని, అన్ని రంగాల్లో సాధిస్తున్న విజయాలను, ముఖ్యంగా ఇంజనీరింగ్‌ 
అద్భుతాలను సృష్టించిన తీరును ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ 
వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాల్లో 


66 * తెలంగాణ 


అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధించిందని, దేశానికి 
అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందన్నారు. దేశంలోనే 
తొలిసారిగా అందరికీ మంచినీళ్లు అందించిన రాష్ట్రంగా 
తెలంగాణ నిలిచిందన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద 
లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ 
సమయంలో పూర్తిచేసిందని కేటీఆర్‌ తెలిపారు. దీంతో 
పాటు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రము ఆలోచించని 
విధంగా ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించే ఒక 
బృహత్‌ సంకల్పంతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టును పూర్తి 
చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు 
ఒక నాయకుడు తలుచుకుంటే సాధించ గలిగే ఒక గొప్ప 
విజయానికి నిదర్శనమని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ 
రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు సాగునీరు 
అందక కరువుకు నిలయంగా నిలిచిందన్నారు. తెలంగాణ 
రాష్ట్రంలో ఉన్న వేలాది చెరువులు నిండక, సాగునీరు లేక 
భూగర్భ జలాలు లేక.. తాగునీటికి సైతం ఇబ్బందులు 
ఎదుర్కొన్న పరిస్థితుల్లో రాష్ట్రంలోని వ్యవసాయ రంగం 
సంక్షోభంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో రైతుల 
ఆత్మహత్యలు, వలసలు ఒకప్పుడు నిత్యకృతంగా ఉండేవన్న 
కేటీఆర్‌, 55 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద 
ఆధారపడి ఉన్న తెలంగాణ రాష్టంలో సాగునీటి ప్రాజెక్టుల 
నిర్మాణం అత్యవసరం అనే విషయాన్ని ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ గుర్తించి, నిరంతర కృషితో సమూల మార్పులకు 
శ్రీకారం చుట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలు, 
సంక్షోభాలు, తెలంగాణ ప్రజల ఆశలు, కలల పట్ల 
సంపూర్ణమైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
వాటిని “సాధించేందుకు అవసరమైన పక్కా ప్రణాళికను 
రూపొందించి, వాటికి కార్యరూపం ఇచ్చేలా కఠినమైన 
(శమతో, వాటిని నిజం చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. 


9 జూన్‌ 2023 


ఇందులో భాగంగానే ఆయన మదిలోంచి పుట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు 
సమయంలో పూర్తి చేశారన్నారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న 
నీటిని 618 మీటర్ల స్థాయికి ఎత్తిపోతల ద్వారా తీసుకుపోయి వివిధ ప్రాజెక్టులు 


నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలోనే ఒక అద్భుతంగా 
నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు స్థాయిని గుర్తించి అవార్డు అందించిన 
నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌, ప్రాజెక్టు స్థాయిని 
వివరించేందుకు కొన్ని కీలకమైన అంశాలను చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 
తరలించిన మట్టి ద్వారా 101 గిజా పిరమిడ్లను నిర్మించవచ్చని, ఈ ప్రాజెక్టులో 
ఉపయోగించిన స్టీల్‌ ద్వారా 66 ఈఫిల్‌ టవర్ల నిర్మాణం చేయవచ్చని, ఈ 
ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీట్‌ ద్వారా 58 బూర్జ్‌ ఖలీఫాలు కట్టవచ్చని 
ఇంత పెద్ద భారీ ప్రాజెక్టును తెలంగాణ అతి తక్కువ సమయంలో నిర్మించడం 
గర్వకారణం అన్నారు. 

కాళేశ్వరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని ఒక ఇంజనీరింగ్‌ 
అద్భుతం అన్న కేటీఆర్‌ కొన్ని కీలకమైన సాంకేతిక అంశాలను 
ప్రస్తావించారు. 18 జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్ల మీద ఈ ప్రాజెక్టు 
విస్తరించిందని, 1800 కిలోమీటర్ల కాల్వల నిర్మాణం జరిగిందని, ఏడు మెగా 
లింకులను 28 ప్యాకేజీలుగా 22 పంపు హౌస్‌ల నిర్వాణం చేశారన్నారు. 
ఇందులో ఉపయోగించిన బాహుబలి లాంటి పంపు 189 మెగావాట్ల కెపాసిటీని 
ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులో నీటి 
నిల్వ కోసం 20 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని, 50 
టీఎంసీలతో మల్లన్న సాగర్‌ లాంటి అతి పెద్ద రిజర్వాయర్ని 
నిర్మించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 240 
టీఎంసీల నీటిని సాగునీటి కోసం, తాగునీటి అవసరాల 
కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే అవకాశం 
ఉందని తెలిపారు. 

ఇంత పెద్ద ప్రాజెక్టు తర్వాత తెలంగాణ రాష్టంలో 
అనేక అద్భుతమైన మార్పులు జరిగాయన్నారు కేటిఆర్‌. 
తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా మారిందని 
90 లక్షల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతున్నా 
యన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగుభూమి 119 శాతం పెరిగిందని, ధాన్యం 
ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందన్నారు. రాష్ట్రంలో ధాన్యం సాగు చేస్తున్న విస్తీర్ణం 
25 లక్షల ఎకరాల నుంచి 97 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. 

కాళేశ్వరంప్రాజెక్టుతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ 
భగీరథ గురించి పలు వివరాలు అందజేసిన కేటీఆర్‌, దేశంలో ఏ రాష్ట్రం 
ఆలోచించని విధంగా తొలిసారిగా ఇంటింటికి సురక్షిత తాగునీరు 
అందించాలన్న బృహత్‌ సంకల్పంతో చేపట్టిన మిషన్‌ భగీరథ ప్రాజెక్టును కూడా 
స్వల్ప కాలంలో పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు 
అందించడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే తొలిసారి 100శాతం తాగునీటిని 
సరఫరా చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. దీంతోపాటు దశాబ్దాల ఫ్లోరైడ్‌ 
సమస్య నుంచి తెలంగాణ శాశ్వతంగా విముక్తి అయిందన్నారు.. 

ఇలా ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతోపాటు మిషన్‌ భగీరథ 
ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే కాకుండా, 


67 + తెలంగాణ 


ప్రపంచానికి కూడా నీటి పాఠాలు చెప్పిందంటే 
అతిశయోక్తి కాదన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 
తెలంగాణ రాష్టం అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో 
నడిచేందుకు అవకాశం దొరికిందని తెలిపారు. 
తెలంగాణ రాష్టంలో ఈరోజు రెండవ హరిత 
విప్లవం కొనసాగుతోందని తెలిపిన కేటీఆర్‌, 
తెలంగాణలో శ్వేత విప్లవం, గులాబీ విప్లవం, నీలి 
విప్లవం, నూనె గింజల తాలూకు ఎల్లో విప్లవం 
వ్యవసాయ రంగంలో వస్తున్నాయని తెలిపారు. 
ఇందుకు సంబంధించిన అనేక సవివరమైన 
గణాంకాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. 
ఒక నాయకుడి అచంచలమైన నిబద్దతకి 
కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్న కేటీఆర్‌, ఒక 
నదిని ఎత్తిపోసి, లక్షలాదిమంది జీవితాల్లో వెలుగును 
నింపి జీవనోపాది కల్పించిన ఘనత కెసిఆర్‌ కి 
దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రగతి 
ప్రస్థానం, ఇంజనీరింగ్‌ నైపుణ్యం, దాని ద్వారా 
కలిగిన మార్పులు ఈరోజు ప్రపంచానికి, సివిల్‌ 


న 


ఇంజనీరింగ్‌ రంగంలో ఆదర్శంగా నిలుస్తోందంటే 
అతిశయోక్తి కాదన్నారు. భవిష్యత్తు సవాళ్లను బలంగా 
ఎదుర్కోవడంలో, (ప్రజల జీవితాల్లో మార్పులు 
తేవడంలో, ఏ కల కూడా అసాధ్యం కాదని 
నిరూపించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు అనుభవాలు 
గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని తాను 
నమ్ముతున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 


9 జూన్‌ 2023 


- డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ 


కరువు, వలసలు, నిరక్షరాస్యత, పేదరికం ఒకప్పుడు వీటన్నిటికి 
కేరాఫ్‌ పాలమూరు. అట్లాంటి పాలమూరు ఇప్పుడు పరిశ్రమలకు అడ్డాగా 
మారింది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే వేదిక అయ్యింది. 


తెలంగాణ రాకపూర్వం 2014 కు ముందు 


పాలమూరు కూలీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌. దేశంలో 
కరువు ఎక్కడ ఉందంటే వేలెత్తి పాలమూరును చూపించేవారు. అలాగే 
నిరక్షరాస్యత ఎక్కడ అంటే పాలమూరు అని చెప్పేవారు. 2014కు 
ముందు ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లా 
వాసులు కూడా ఇక పాలమూరు పని అయిపోయిందని అనుకున్నవాళ్తే. 
తెలంగాణ ఉద్యమనేత, రాష్ట్ర ముఖ్యమంత్రి లై చంద్రశేఖర రావు 
తెలంగాణ ఉద్యమ సమయంలో పాలమూరులో పర్యటించిన సందర్భంగా 
పాలమూరులోని కరువును, వలసలను, ప్రజలు పడుతున్న ఆకలి గోసను 
కళ్ళారా చూసి చలించిపోయారు. పాలమూరు కరువును శాశ్వతంగా 
తుడిచివేయాలని అప్పుడే దృఢంగా నిర్ణయించుకున్నారు. రాష్ట్రం వచ్చిన 
తర్వాత ఏ పథకం ప్రారంభించినా మహబూబ్‌నగర్‌ నుండే ప్రారంభిస్తానని 
ఆయన ఆనాడే జిల్లా ప్రజలకు మాటిచ్చారు. రాష్టం ఏర్పాటైన తరువాత 
పాలమూరు పరిస్థితిని పూర్తిగా రూపుమాపాలని కంకణం కట్టుకొని, 
అనుకున్న ప్రకారం పాలమూరు అభివృద్ధికి ప్రణాళికలు వేశారు, మన 
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు. 

2014కు ముందు ఉమ్మడి పాలమూరు నుండి ప్రతి సంవత్సరం 14 
లక్షలు మంది వలస వెళ్లే పరిస్థితి ఉండేది. వలసలు ఆపాలంటే సాగునీటి 
ప్రాజక్టులను చేపట్టడంతో పాటు, పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు 
ఉద్యోగావకాశాలు కల్పించాలని సంకల్పించారు ముఖ్యమంత్రి. 

2014 లో రాష్టం ఏర్పాటైన తర్వాత ఒక్కొక్కటి కార్యాచరణ లో 
పెట్టడంలో భాగంగా అప్పటి మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే ఇప్పటి రాష్ట 


68 * తెలంగాణ 


మంత్రి డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ కోరిక మేరకు జిల్లాలో 
ఐటీ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే ఐటి 
శాఖ మంత్రి కే. తారక రామారావును ఆదేశించారు. అన్ని 
జిల్లాల కన్నా ఒకింత ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఒకేసారి 
400 ఎకరాలలో ఐటి కారిడార్‌ ఏర్పాటు చేసేందుకు 
2018లో ఐటి శాఖ మంత్రి కే.టి ఆర్‌ శంకుస్థాపన ఇసి 
శ్రీకారం చుట్టారు. 

మహబూబ్‌ నగర్‌ సమీపంలోని దివిటి పల్లి వద్ద 400 
ఎకరాలలో ఏర్పాటు చేసిన ఈ ఐ టి కారిడార్లో 40 కోట్ల 
రూపాయలతో నిర్మించిన ఐటీ టవర్‌ ను రాష్ట ఐటీ, 
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక 
రామారావు మే 6, 2023న ప్రారంభించారు. దీంతో 
మహబూబ్‌ నగర్‌లో వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించే 
ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్‌ నగర్‌ ఐటీ టవర్‌ 
ను 5 ఎకరాల విస్తీర్ణంలో 5 అంతస్తులతో టిఎస్‌ఐసిసి 
ఆధ్వర్యంలో 19,370 చదరపు అడుగుల విస్తీర్ణంతో, 
100కు పైగా ఐటీ సంస్థలు ఇక్కడి నుండి కార్యకలాపాలు 
నిర్వహించుకునేందుకు వీలుగా నిర్మించడం జరిగింది. 
దీవిటిపల్లి వద్ద ఉన్న ఈ ఐటీ కారిడార్‌ పారిశ్రామిక 
వేత్తలకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా 


44వ జాతీయ రహదారికి పక్కనే ఉండటం, 70 కిలోమీటర్ల దూరంలో 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, కొత్తూరు సమీపంలో 
పరిశ్రమల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా గూడ్స్‌ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు 
చేయడం. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఐటీ టవర్‌ 
కి ఎడమవైపున ఉదండాపూర్‌, కుడివైపున కరివేన రిజర్వాయర్లు 88 టీఎంసీల 
సాగునీటి నిలువ సామర్థ్యంతో నిర్మించడం ఇవన్నీ ఐటీ కారిడార్‌ కు కలిసి 
వచ్చే అంశాలు. 

మహబూబ్‌ నగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభం రోజుననే అమరరాజా (గ్రూప్‌ 
ఆఫ్‌ కంపెనీ ఆధ్వర్యంలో 9500 కోట్ల రూపాయల పెట్టుబడితో 10,000 
మందికి ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాటు చేయనున్న అతి పెద్ద ఆయాన్‌ 
లిథియం సెల్‌ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్‌ 
శంకుస్థాపన చేశారు. అంతేకాక తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్మిల్‌ డెవలప్‌మెంట్‌, 
టీ హబ్‌, వి హబ్‌ ఫెలిసిటేషన్‌ కంపెనీలు వాటి పనులు ప్రారంభించుకునేలా 
రాష్ట ఐటీ శాఖ మంత్రి ప్రారంభం చేయగా, ముల్లర్‌ డాట్‌ కనెక్షన్‌, జువెన్‌ 
టెక్నాలజీస్‌, ఇంటూట్స్‌ ఎల్‌ ఎల్‌ సి, ఉర్చాన్‌ టెక్నాలజీస్‌, ఈ- గోస్‌ సిస్టమ్స్‌, 
ఐటి విజన్‌ 360 ఇంక్‌, ఫోర్‌ ఓక్స్‌ ఇంక్‌, బిసిడిసి క్లౌడ్‌ సెంటర్స్‌ (పై ws 
లిమిటెడ్‌ కంపెనీలకు అనుమతి పత్రాలను అందజేశారు. దీంతో ఈ ప్రాంత 
ప్రజలు కలలు కన్నట్లుగానే రానున్న రెండు, మూడు ఏళ్లలో మహబూబ్‌ నగర్‌ 
జిల్లాలో సుమారు 80 వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నాయి. 


పాలమూరు జిల్లాలో 400 ఎకరాలలో ఐటీ కారిడార్‌ ఏర్పాటు 
చేయడం రాష్ట్ర ముఖ్యమంత్రికి పాలమూరు జిల్లా పై ఉన్న ప్రేమను 
చాటి చెబుతుంది. మానవీయకోణంతో, మంచి మనస్సుతో ఇక్కడ 
కంపెనీలు పెట్టేందుకు విదేశాల నుండి ఆయా కంపెనీల యజమానులు 
6 6 ముందుకు రావడం చాలా సంతోషం. మహబూబ్‌ నగర్‌ ఐటి కారిడార్‌ 
లో రానున్న 2, 3 ఏళ్లలో 30 వేల మందికి ఉద్యోగావకాశాలు 
కల్పించాలన్నది మా లక్ష్యం దానిని ఎలాగైనా సాధిస్తాం. 


- డాక్టర్‌ వి. శ్రీనివాస్‌ గౌడ్‌, 
రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి 


69 * తెలంగాణ 


“ఒకప్పుడు పాలమూరు అంటే వలసలకు, 
కరువుకు కేరాఫ్‌ గా ఉందేది. నేడు ఫ్యాక్టరీలకు 
అడ్డగా మారింది. అంతేకాక నాడు వలసలకు 
కేరాఫ్‌ గా ఉన్న పాలమూరు నేడు ఇరిగేషన్‌ కు 
కేరాఫ్‌ అయ్యింది. ఐటి టవర్‌ ప్రారంభించిన రోజే 
9500 కోట్ల రూపాయల పెట్టుబడితో అమర 
రాజా [గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ అతిపెద్ద లిథియం 
ఫ్యాక్టరీని మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఏర్పాటు 
చేయడం జిల్లా ప్రజల అదృష్టం. ఒక పరిశ్రమ 
రావాలంటే తదేక దీక్ష పట్టుదల అవసరం. 
తెలంగాణ రాష్టంలో ఒక్క పైసా లంచం లేకుండా 
15 రోజుల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అన్ని 
రకాల అనుమతులను ఇస్తున్నాం. పరిశ్రమలకు 
అవసరమైన అన్ని మౌలిక వసతులు 
కల్పిస్తున్నాము కాబట్టే ప్రపంచ దేశాలు పోటీపడి 
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు 
ముందుకు వస్తున్నాయి. ఒక ప్రాంతానికి 
పరిశ్రమలు వస్తే నేరుగా ఉద్యోగ అవకాశాలు 
రావటమే కాక, పరోక్షంగా ఎంతో మందికి 
ఉపాధి, ఉద్యోగావకాశాలు వస్తాయి. చుట్టు 
పక్కల [గ్రామాలతో పాటు, పట్టణాలు ఎంతో 
అభివృద్ధిచెందుతాయి. హైదరాబాదులో ఐటి 
కారిడార్‌ ఏర్పాటు చేసినప్పుడు 3,20,000 
మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తే, ఇప్పుడు 
10 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. 
అంతేకాక అనుబంధ రంగాలన్నీ పూర్తిస్థాయిలో 
అభివృద్ధి చెందాయి. మహబూబ్‌ నగర్‌తో పాటు, 
ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అన్ని 
గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెంది మహబూబ్‌ 
నగర్‌ ముఖ చిత్రమే మారిపోనుంది”. 

- మహబూబ్‌ నగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభం 

సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, 
మున్సిపల్‌ పరిపాలన శాఖ మంత్రి 
కే.తారక రామారావు. 


9 జూన్‌ 2023 


-డా. భిన్నూరి మనోహరి 


యావత్‌ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను ఏకీకృతం చేసి సమర్థవంతంగా పరిపాలించిన 
కాకతీయులు అన్నిరంగాలలో రాజ్యాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినారు. వ్యవసాయానికి అధిక 
ప్రాధాన్యమిచ్చి వందల, వేల చెరువులు త్రవించినారు. శైవం, వైష్ణవం, జైనం, శాక్తేయం... అన్ని 
మతాలను ఆదరించి సర్వమత సమానత్వాన్ని పాటించినారు. దైవభక్తితో అనేక ఆలయాలను 
నిర్మింపచేసి, వాటికి తగిన వసతులు కలిగించి విరివిగా భూదానాలు చేసినారు. కాకతీయుల 
కాలంలో నిర్మించబడిన ఆలయాలు అద్దుత శిల్పకళా నైపుణ్యంతో ఆనాటి వాస్తుశిల్పుల, 
శ్రామికుల పనితనం నేటికి సజీవంగా మనకు కనువిందు చేస్తున్నాయి. 


భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న 
ఒక గ్రామంలో ఉన్న అద్భుత దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడాల 
జాబితాలో చేరి యునెస్కో గుర్తింపు పొందింది. అదే మన రామప్ప 
దేవాలయం. ఇది పాలంపేట గ్రామంలో ఉంది. గొప్ప వారసత్వ 
సంపదగా నిలిచిన ఈ ఆలయం కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని 
కాలంలో నిర్మించబడింది. పాలంపేటలో రుద్రేశ్వరాయలంలో రేచర్ల 
రుద్రుడు వేయించిన శాసనం వల్ల రామప్ప ఆలయాన్ని కాకతీయ 
సామంత రాజైన రేచర్ల రుద్రుడు నిర్మించినట్లు తెలుసోంది. ఇది ఒక 
అద్భుతమైన, శిల్పవిన్యాస శోభితమైన, వాస్తుశాస్త్ర, సాంకేతికపరమైన 
పతష్న నిర్మాణంగా చెప్పవచ్చు. ఈ ఆలయం గణపతిదేవుని 
కాలంలో నిర్మించబడింది. రుద్రమదేవి కాలంలో కూడా కొన్ని 
నిర్మాణాలు కొనసాగినట్లు డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి 
పేర్కొన్నారు. రామప్ప ఆలయానికి ఆ పేరు రావడానికి 
స్థానికంగా, చారిత్రకంగా అనేక కథనాలు మనకు 
వినిపిస్తున్నాయి. స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవు. 
రేచర్ల రుద్రుడు నిర్మించిన ఆ ఆలయం 
రుద్రేశ్వరాలయంగా పిలువబడుతూ, 
రామప్ప దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. 
భారతీయ శిల్పకళా చరిత్రలో 
కాకతీయుల శిల్పనిర్మాణశైలి ఒక 
ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. 
అందులో రామప్ప ఆలయం 
అపురూప శిల్పకళాశోభితమై నేడు 


Faw HE 


=. 


= ౫! అంతర్జాతీయఖ్యాతిని పొందినది. 
ప | ఈ శిల్పాలు కవుల 


హృదయాలను కదిలించి కవిత్వం చెప్పిస్తాయి. గాయకులు శ్రావ్యమైన 
పాటలు పాడే ఉత్సాహాన్నిస్తాయి. నర్తకులు ఆ నృత్యభంగిమలను 
అనుకరిస్తూ నాట్యం చేస్తారు. జాయపసేనాని రచించిన నృత్తరత్నావళికి 
ఊతమిచ్చిన మూల శిల్పాలు ఈ రామప్ప దేవాలయంలోని 
నాట్యభంగిమలు. ఇంతటి ఖ్యాతి గాంచిన ఈ రామప్ప దేవాలయానికి 
యునెసో ప్రపంచ వారసత్వపు కట్టడాల గుర్తింపు రావడానికి ముఖ్యంగా 
రాష్ట్ర ప్రభుత్వం బసిన కృషి విశేషమైనది. దానికి కెంద్ర ప్రభుత్వం 
సహకరించింది. 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడానికి 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం 
2015 నుండే ప్రయత్నాలు ప్రారంభించింది. ద గ్లోరియస్‌ కాకతీయ 
టెంపుల్స్‌ అండ్‌ గేట్‌వే పేరుతో ప్రతిపాదనలు పంపినారు. తత్ఫలితంగా 
2019లో యునెసో పక్షాన ఐకోమాస్‌ (ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ 
మాన్యుమెంట్స్‌ అండ్‌ సైట్స్‌) ప్రతినిధిగా వాసుపోశానంద్‌ రామప్పను 
సందర్శించి పరిశీలించి, కొన్ని సూచనలు చేసినారు. దాని ప్రకారం రాష్ట్ర 
ప్రభుత్వం ఆలయం చుట్టూ బఫర్‌జోన్‌ ఏర్పాటుచేసింది. వాసుపోశానంద్‌ 
చేసిన సూచనల ప్రకారం భారతదేశం తరఫున 2020 సంవత్సరానికి 
ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలో చేరడానికి రామప్ప దేవాలయం 
ప్రతిపాదించబడింది. 2021 జూన్‌లో రాష్ట్ర మంత్రులు, అధికారులు 
కేంద్ర మంత్రులను కలిసి హోదాకు సంబంధించిన కార్యక్రమాలు 
తీవ్రతరం చేయాలని కోరినారు. తత్సంబంధంగా ఆలయానికి 
సంబంధించిన చరిత్ర, కట్టడాల విశేషాలతో కూడిన వీడియో సీడీలను, 
పుస్తకాలను రూపొందించి సమర్పించినారు. ఐకోమాస్‌ సూచించిన 
విధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖలలోని వారితో సమన్వయ కమిటీని 
రూపొందిచడమే కాదు, రామప్ప పరిసర ప్రాంతాల్లో ఉన్న రెండు 
ఆలయాలను రామప్ప ఆలయ పరిధిలోకి తీసుకువచ్చినారు. 


యునెస్కో గుర్తింపు వల్ల ప్రయోజనమేమిటి? 


ఈ హోదాతో కాకతీయుల శిల్పకళావైభవం ప్రపంచమంతా తెలిసే 
అవకాశం ఉంటుంది. విశ్వవ్యాప్తమైన ఈ అద్భుత కట్టడాన్ని చూడడానికి 
విదేశీయులు, స్వదేశీయులు చాలామంది వస్తారు. తత్ఫలితంగా 
సాంస్కృతికమైన మార్పులు చేర్పులు పరస్పరం జరుగుతాయి. విభిన్న 
సంస్కృతుల పరిచయం ఏర్పడుతుంది. 

వరల్డ్‌ హెరిటేజ్‌ ఫండ్‌ 1977 చట్టం కింద ఆలయ అభివృద్ధికి నిధులు 
అందుతాయి. ఆలయ పరిరక్షణకు యునెస్కో ఆర్థిక, సాంకేతిక సహకారం 
అందిస్తుంది. (ప్రకృతి బీభత్సాలు ఏర్పడినప్పుడు కట్టడానికి ఏమైనా 
ప్రమాదం జరిగితే పునరుద్ధరించేందుకు ర్యాపిడ్‌ రెస్పాండ్‌ ఫండింగ్‌ 
కూడా లభిస్తుంది. 

రామప్ప ఆలయ విస్తరణ, రామప్ప చెరువు, కామేశ్వరాలయాల పై 
మరింత స్పష్టత వస్తుంది. ఐకోమస్‌ సూచనల మేరకు రామప్ప ఆలయ 
పరిధి మరింత విసతమయ్యే అవకాశం ఉంటుంది. 

యునెస్మోతో పాటు రామప్ప ఆలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 
నుండి నిధులు గణనీయంగా లభిస్తాయి. రవాణా, వసతి సౌకర్యాలు 
మెరుగవుతాయి. దానివల్ల దేశీయ, విదేశీయ పర్యాటకుల సంఖ్య 
పెరుగుతుంది. రామప్పను సందర్శించినవారు చుట్టుప్రక్కల ఉన్న J 


1 * బూన్‌ 2022 * తెలంగాణ 


కట్టడాలు, ఆలయాలు, చారిత్రక సంపదను చూస్తారు. ఇది పర్యాటకరంగ 
అభివృద్ధికి కారణమవుతుంది. ఉపాధి అవకాశాలు కూడా చాలా ఉంటాయి. 

ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ ఆలయం గురించి, 
ఆలయానికి వచ్చిన హోదా గురించి ప్రధాని నరేంద్రమోదీ సంతోషాన్ని వ్యక్తపరు- 
స్తూ “దివ్యంగా ఉంది. ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి తెలంగాణ ప్రజలకు అభినందనలు. 
కాకతీయ రాజవంశ విశిష్ట కళా వైభవం రామప్ప ఆలయంలో కళ్ళకు కడుతుంది. 
ఈ ఆలయ సముదాయాన్ని అందరూ సందర్శించాలని, ఆలయ మహత్యం 
తెలుసుకొని అందరూ స్వయంగా అనుభూతి చెందాలని” ఆకాంక్షించారు. 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేచర్ల రుద్రుడు నిర్మించిన ఈ 
ఆలయానికి లభించిన హోదాకు సంతోషం వ్యక్తం చేస్తూ, అందుకు మద్దత్తు 
నందించిన యునెస్కో సభ్యదేశాలకు, సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు 
తెల్పినారు. “కాకతీయరాజులు అత్యంత సృజనాత్మకంగా, శిల్పకళా నైపుణ్యంతో 
తెలంగాణాలో సృష్టించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపద దేశంలోనే 
ప్రత్యేకమైనదిగా” పేర్కొన్నారు. 


పలువురు కేంద్ర, 


ఇంకా అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, 
రాష్ట్రమంత్రులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసినారు. 


రామప్ప ప్రత్యేకతలు 

కాకతీయ గణపతి దేవ చక్రవర్తి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రెడ్డి 
వంశానికి చెందిన రుద్రుడు 1218లో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. 
కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ అద్భుత నిర్మాణాలలో రామప్ప ప్రథమగణ్యంగా 
నిలుస్తుంది. ఆలయ నిర్మాణాన్ని గమనించినట్లయితే ఎక్కువభాగం ఇసుకరాయిని 
ఉపయోగించారు. ద్వారబంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనికలు, నాగానిక 
శిల్పాలు, నంది విగ్రహాలు, గర్భాలయంలోని శివలింగాలు మాత్రం నల్లసరపు 
రాయిలో మలచబడినవి. 

రామప్ప ఆలయ నిర్మాణంలో విశేషమైనది ముఖ్యంగా ఆలయ నిర్మాణశైలి. 
సాధారణంగా పునాదులమీద డైరెక్ట్‌గా ప్రధాన ఆలయం నిర్మిస్తారు. కాని రామప్పలో 


72 * తెలంగాణ 


దాదాపు ఆరు అడుగుల ఎత్తుతో నక్షత్రాకారంలో ఉపపీఠాన్ని 
ఏర్పాటు చేసి, దానిమీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. ఉ 
పపెఠం ప్రదక్షిణాపథంగా ఉంది. 

వర్షం పడిన సందర్భంలో నీరు ఆలయ ద్వారబంధాలపై, 
ఆలయంపై పడకుండా, ఐదు, ఆరు అడుగుల దూరంలో 
పడేవిధంగా పైకప్పుపైన ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు 
చేశారు. ఆలయం విశాలమైన ఆవరణలో నిర్మించబడింది. 
ప్రవేశద్వారం నుండి రంగపండపం అరుగుమీద కక్షాసన 
ఫలకాలు 20 దాకా ఉన్నాయి. అందులో అనేక వందల 
కొలది శిల్పాలు రోజంతా చూసినా అయిపోవు, తనివి 
తీరదు. నాట్యగణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, 
మల్లయుద్ధ దృశ్యాలు, భటులు, వేణుగోపాలస్వామి, 
భైరవులు, సాలభంజిక, నాట్యగత్తెలు, మద్దెలను వాయిస్తున్న 
వాద్యకాం[డ్రు, నాగిని, సూర్యశిల్పాలు ఎన్నో ఉన్నాయి. 
ప్రత్యేకంగా శృంగార భంగిమల శిల్పాలు చాలా ఉన్నాయి. 
రామలింగేశ్వర ఆలయంలో ప్రవేశ ద్వారం, రంగమండపం 
వద్ద అరుగు తదితర చోట్ల జైనతీర్ధంకరులు, బౌద్ధమూర్తుల 
చిత్రాలు ఉండటం గమనించవచ్చు. రంగమండపంలో 
వెనకవైపు ఏడు చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఈ చిన్న 
ఆలయాలే పరివార ఆలయాలుగా ఉండటం కాకతీయుల 
నిర్మాణాల్లోని విశేషం. 

దేవాలయం కప్పు వరకూ రాతితో నిర్మించబడిన రామప్ప 
ఆలయం ్రస్తరం పైన మూడు అంతస్తులతో కూడి 
ఇటుకలతో కట్టిన విమానముంది. ఈ విమానం శిథిలం 
కాగా మళ్ళీ పునరుద్ధరించారు. ఈ విమాన శిఖరం నిర్మాణం 
ఉపయోగించిన ఇటుకలు చాలా ప్రత్యేకమైనవి. పెద్ద పెద్ద 
బండరాళ్ళతో, చాలా బరువుగా ఉన్న ఆలయం మొత్త 
విమానం కూడా రాతితో నిర్మిస్తే అది చాలా ఇబ్బందికరంగా 
ఉంటుందని ఆనాటి శిల్పులు భావించారు. అందుకే విమాన 
శిఖర నిర్మాణానికి చాలా తేలికగా ఉండే ఇటుకలను ఉ 
పయోగించారు. ఈ ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి. ఆ 
ఇటుకల తయారీ కూడా చాలా శ్రద్ధగా దంచిన బంకమట్టి, 
తుమ్మచెక్క కరక్కాయ తొక్కలు, నీళ్ళు, వట్టివేళ్లు, ఊకను 
కలిపి పోతపోసి, కాల్చడం వల్ల ఆ ఇటుకలు అంత తేలికగా 
తయారయినాయి. 

ఆలయ గర్భగృహం, అర్ధమండపం తర్వాత ఆలయంలో 
అంతర్భంగా నిర్మించబడిన రంగమండపం చాలా విశేషంగా 
శిల్చ్పకళాశోభితంగా ఉంటుంది. రంగమండపం మధ్యలో 6 
న్న నాలుగు స్తంభాలు, దూలాలు, పైకప్పు రాళ్ళు అన్నీ 
కూడా నల్లసరపు రాతితో మన ముఖం కనిపించేంత 
నునుపుతో చెక్కినారు. ఈ స్తంభాలపై నాట్యగత్తెలు, 


రతీమన్మథ, అమృతమథన దృశ్యాలు, _ గోపికా 


9 జూన్‌ 2023 


స ఇక్క శ్‌ 
క బో a 
w= 7 


వస్త్రాపహరణం, కలశం, పద్మాలు అన్నీ కూడా నేటి ఆధునిక సాంకేతిక 
పరిజ్ఞానంతో చెక్కబడిన విధంగా మనకు కనిపిస్తాయి. ఇక దూలాలపైన శివ 
కళ్యాణ సుందరమూర్తి, బ్రహ్మ విష్ణువు మధ్యలో నాట్యామాడుతున్న నటరాజు, 
ఏకాదశరుద్రులు, త్రిపుర సంహారమూర్తి, వాహనాలపై దిక్పాలకులు, క్షీరసాగర 
మథనం, గజాసుర సంహారమూర్తి వంటి అద్భుత శిల్పాలు చూడడానికి మన 
రెండుకళ్ళు సరిపోవు. తల ఎత్తి చూసి మనకు నొప్పి కలగాలే కాని వాటిని 
చూస్తుంటే సమయం తెలియదు. 

ఇంకా దూలాలకు, స్తంభాలకు మధ్య మదనిక, నాగిని శిల్పాలు, గజకేసరి, 
ద్వారాలకు రెండువైపుల ఇద్దరిద్దరు నాట్యకత్తెలు, మద్దెల వాయిస్తున్న యువతులు, 
ఎత్తుమడమల చెప్పులతో ఆధునిక ఫ్యాషన్‌ ప్రపంచపు పోకడలకు మార్గదర్శిగా ఉ 
న్న యువతి శిల్పం, ఎంబ్రాయిడరీ అంచుఉన్న అల్లికలతో కూడిన చీరను ధరించిన 
స్తీ శిల్పాలు ఉన్నాయి. ఈ యువతుల అలంకరణ కూడా చాలా అందంగా ఉంది. 
వాటిని తీర్చిదిద్దిన శిల్పుల పనితనం, వారి అభిరుచి మనకు స్పష్టంగా తెలుస్తుంది. 

రుద్రేశ్వరాలయం ద్వారబంధాలు, వాటి శాఖలు, వెలుతురు లోపలికి రావడానికి 
చెక్కబడిన కిటికీలు, ఆ కిటికీలపై చెక్కబడిన అభినయ, నృత్య భంగిమలు 
కళాకారులకే కాదు సామాన్యులకు కూడా కనువిందు చేస్తాయి. నటరాజ తాండవం 
అత్యద్భుతమైన శిల్పం. ఈ కిటికీలపైన, ఈ ఆలయ శిల్పాలు మొత్తంగా ఉన్న 
నాట్యభంగిమలను, జాయప రచించిన నృత్తరత్నావళిలోని సంప్రదాయ నాట్య 
భంగిమలను పరిశీలించి తులనాత్మంగా అధ్యయనం చేసి ఆ రెండింటి 
సమన్వయంగా 1985లో డా. నటరాజ రామకృష్ణ ఆలయ ప్రాంగణంలోనే పేరిణీ 
నృత్య ప్రక్రియను తమ శిష్యుల చేత ప్రదర్శింపచేసినారు. 

నంది కోసం ప్రత్యేకంగా మండపాన్ని నిర్మించారు. కాని పైన కప్పు లేదు. 
నందిపై పట్టెడలు, నగలు, శిల్పులు, కంసాలులు కలిపి ఆ నందిని 
ఆవిష్కరించారేమో అన్న సందేహం కలుగుతుంది. 

ఆలయం ఎడమవైపు రుద్రారెడ్డి తన తండ్రిపేర నిర్మించిన కాటేశ్వరాలయం, 
నైబుతి దిశలో కామేశ్వరాలయం ఉన్నాయి. ఇక ఆలయం దక్షిణభాగంలో ఉన్న 
కల్యాణమండపం శిథిలమైంది. దీనిని భారత పురాతత్వ సర్వేక్షణ శాఖ 
పరిరక్షిస్తుంది. ఇంతటి అద్భుత శిల్పకళాశోభితమైన ఆలయాన్ని నిర్మించిన 
రుద్రారెడ్డి భవిష్యత్తు దృష్టితో ఆలయ పరిరక్షణకు చుట్టూ ఎత్తైన విశాలమైన 
ప్రాకారాన్ని నిర్మించినాడు. 

తాను నిర్మించిన ఆ ఆలయాన్ని దాని నిర్వహణకు సంబంధించిన దానాదులను 
తెలియజేస్తూ ఒక శాసనం వేయించినాడు. ఆ శాసనాన్ని ఒక ఉపపీఠంపై నాలుగు 
స్తంభాలపై అందమైన కప్పుతో శాసన మండపాన్ని నిర్మించి శాసనానికి రక్షణ 
కల్పించాడు. ఇది చాలా విశేషమైన అంశంగా చెప్పవచ్చు. 

రామప్ప దేవాలయం ఎంతటి ఖ్యాతిని ఆర్జించిందో ఆలయం వెనకభాగంలో 
ఉన్న రామప్ప చెరువు కూడ అంతే ప్రత్యేకమైంది. దేవాలయంతో పాటు రుద్రారెడ్డి 
ఈ చెరువును నిర్మించినాడు. ఇది నేటికీ వేలాది ఎకరాలకు సాగునీటిని 
అందిస్తోంది. భారతదేశంలో యునెస్కో గుర్తించిన చారిత్రక, వారసత్వ కట్టడాలలో 
89వదిగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సాంస్కృతికంగా తెలంగాణ రాష్ట్ర 
గౌరవానికి ప్రతీకగా నిలిచిందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ప్రపంచస్థాయి 
గుర్తింపు రావడంలో రాష్ట్ర కేంద్రప్రభుత్వాలు చేసిన కృషి అద్వితీయమైంది. 


తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు. a 


73 * తెలంగాణ 


గ్రాండ్‌ మాస్టర్‌కు 
2.5 కోట్ల నజరానా 


చదరంగం జ అంతర్జాతీయ స్థాయిలో 
నిలకడైన ప్రదర్శనతో 2500 “ఎలో రేటింగ్‌ 
పాయింట్లు సాధించిన ఉప్పల ప్రణీత్‌కు వరల్డ్‌ చెస్‌ 
ఫెడరేషన్‌ సూపర్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హోదా 
ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
ప్రణీత్‌కు 2.5 కోట్ల నగదు నజరాన ప్రకటించారు. 
భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను 
అధిరోహించాలని సీఎం ఆకాంక్షిం చారు. ప్రణీత్‌ 
తన తల్లితండ్రులతో కలిసి ముఖ్యమంత్రి కెసి కేసీఆర్‌ను 
కలిసిన సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ 
తెలంగాణ కీర్తిని ప్రపంచస్థాయిలో నిలబెట్టాడని 
అభినందించారు. (కార లర రాష్ట్ర ప్రభుత్వం 
ప్రోత్సాహకాలు అందిస్తూ క్రీడాభివృద్ధికి తీసుకుం 
టున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయనడానికి 
ప్రణీత్‌ గ్రాండ్‌ మాస్టర్‌గా ఎదిగిన తీరే నిదర్శనమని 
సీఎం పేర్కొన్నారు. 


నందితకు రూ. 50 లక్షలు 

అంతర్జాతీయ చెస్‌ ఫెడరేషన్‌ ద్వారా “ఉమెన్‌ 
క్యాండిడేట్‌ మాస్టర్‌ గా గుర్తింపు పొందిన వీర్లపల్లి 
నందిత(19)ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. 
నందిత అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు 
సాధించడానికి అవసరమైన శిక్షణ, ఇతర ఖర్చుల 
కోసం రూ. 50 లక్షలు నగదు ప్రోత్సాహకాన్ని 


ప్రకటించారు. 
® 


9 జూన్‌ 2023 


| 


ణా [వశత hy | 


ఒక జాతీయ ప్రాజెక్టు 


శ్రీధర్‌రావు దేశ్‌పాండే 
కేసీఆర్‌ వినూత్న ఆలోచన జా 
సమయంలో ముందుకు వచ్చిన డిమాండ్లను 
నెరవేర్చే క్రమంలో మరికొన్ని కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. 
ఈ తొమ్మిది ఏండ్లలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ రన్నింగ్‌ 
ప్రాజెక్టులుగా మారి రాష్టంలో దాదాపు 89 లక్షల 
ఎకరాలకు సాగునీరు అందుతున్నది. 

ప్రభుత్వం అనుసరించబోయే సాగునీటి విధానాన్ని 
వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర అసెంబ్లీలో 2016 
మార్చ్‌ ౩1న చేసిన ప్రసంగం చరిత్రాత్మకం. అది 
తెలంగాణ రాష్ట్ర సాగునీటి విధాన పత్రంగా భావించాలి. 
కంప్యూటర్‌ సీన్‌ మీద పవర్‌ పాయింట్‌ (పైజెంటేషన్‌ 
చేస్తూ మూడు గంటల పాటు సాగిన ప్రసంగం అది. ఒక 
అనుభవజ్ఞుడైన టెక్‌ సవ్వీ (1600 52VVy) అయిన వ్యక్తి 
మాత్రమే అటువంటి ప్రసంగం చేయగలడు. గూగుల్‌ ఎర్త్‌ 
సాఫ్ట్‌వేర్‌ సహాయంతో అనితరసాధ్యంగా సాగిన ఆ 
ప్రసంగం ఒక సాహాసోపేతమైన చర్య. విషయ పరిజ్ఞానం 
ఉండడంతో పాటూ తన మీద తనకు ఎంతో విశ్వాసం 
ఉంటే తప్ప ఈ సాహాసం రాజకీయ నాయకులు ఎవరూ 
చేయలేరు. భారతదేశంలో ఇటువంటి ప్రసంగాలు అటు 
పార్లమెంటులో గాని, ఇటు రాష్ట్రాల శాసన సభల్లో కానీ 


74 తెలంగాణ * జూన్‌ 2023 


గతంలో జరిగిన దాఖలాలు లేవు. ఈ ప్రసంగం తయారీ కోసం సీఎం కేసీఆర్‌ 
ఒక విద్యార్థిలాగా శ్రమించారు. ప్రాజెక్టులకు సంబంధించి సమస్త సమాచారాన్ని 
సేకరించారు. ప్రసంగాన్ని ఎట్లా మొదలు పెట్టాలి, ఏమేమి చెప్పాలి, ఎట్లా 
ముగించాలి అన్న అంశాలతో ఒక లైన్‌ తయారు చేసుకున్నారు. ప్రసంగ 
పాఠాన్ని తయారు చేసుకున్నారు. శాసన సభ్యుల కోసం సమస్త సమాచారంతో 
ఒక పుస్తకాన్ని తయారు చేయించారు. ఇంత మేధామథనం జరిగిన తర్వాతనే 
ఆయన ప్రసంగం ఇచ్చారు. అది చరిత్రాత్మక ప్రసంగంగా నిలచిపోయింది. 

తాను తెలంగాణలో చేసిన సాఫల్య ప్రయోగాన్ని ఆయన దేశమంతా 
అమలు కావాలని కోరుకుంటున్నారు. గత కొన్ని నెలలుగా ఈ అంశాలను 
తన పత్రికా సమావేశాల్లో, ప్రసంగాల్లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. దేశంలో ప్రతీ 
సంవత్సరం కురుస్తున్న వర్షపాతం సుమారు 1,40,000 టిఎంసిలని, ఇందులో 
భూమిలోకి ఇంకి పోయే నీరు, ఆవిరి అయ్యే నీరు, మంచు రూపంలో 
హిమాలయాలలో ఉండిపోయే నీరు మినహాయిస్తే దేశంలోని అన్ని నదులలో 
లభ్యమయ్యే నీరు సుమారు 70 వేల టిఎంసిలని కేంద్ర జల సంఘం లెక్క 
గట్టింది. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్లలో 35 - 40 వేల టిఎంసి లకు 
మించి నీరు వాడకంలోకి తీసుకు రాలేకపోయామని ఆయన అనేక మార్లు 
చెప్పారు. అపారమైన జలరాశులు నిరుపయోగాయంగా సముద్రంలోకి 
వెళ్లిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అతి పెద్ద 
మెట్రో నగరం చెన్నై తాగునీటి కోసం కటకటలాడడం ఏమిటి? చెన్నై నగరానికి 
తాగునీరు ఇవ్వలేని దౌర్భాగ్యం ఏమిటి? ఈ దేశానికి ఆ బాధ్యత లేదా? 
దేశంలో వేలాది గ్రామాలు ఇంకా తాగునీటి కోసం తపించి పోతున్నాయి. 
తాగునీరు కూడా ఇవ్వలేని ఈ స్వాతంత్ర్యం దేనికి? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. 
ఈ దేశ పాలకులకు సమ(గ జల విధానం, దార్శనికత, చిత్తశుద్ధి లేకపోవడమే 
ప్రధాన కారణం అని ఆయన అన్నారు. వ్యవసాయ రంగంలో ఇజ్రాయిల్‌ 
సాధించిన అభివృద్ధిని, చైనా సాధించిన అభివృద్ధిని ప్రస్తావిస్తాం కానీ 


మనమెందుకు ఆ పని సాధించడం లేదు? అన్న 
అంశంపై సీరియస్‌ చర్చ దేశంలో జరగడం లేదు. 
సమగ్ర విధాన రూపకల్పనపై చర్చ జరగడం లేదు. 
ఒక వైపు దేశ ప్రజలు తాగునీటి కోసం, దేశ 
రైతాంగం సాగునీటి కోసం తపిస్తుంటే గంగా, 
(బ్రహ్మపుత్ర నదులలో అపారమైన జలరాశి నిరుప 
యోగంగా సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. దేశంలో 
ప్రతీ యేడు కరువు - వరదలు - కరువు స్థితి 
ఎందుకు నెలకొంటున్నది? అని ఆవేదన వ్యక్తం 
చేస్తున్నారు. ఈ అంశంపై ఆయన విసృతంగా 

అధ్యయనం చేస్తున్నారు. 
ప్రపంచంలో రష్యా, కెనెడా, అమెరికా, చైనా 
లాంటి పెద్ద దేశాల్లోనే కాదు జింబాబ్వే, ఘనా, 
ఈజిప్ట్‌, పరాగ్వే, వెనిజులా లాంటి చిన్న దేశాలలో 
కూడా వేల టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన 
జలాశయాలను నిర్మించుకున్నారని చెపుతూ మన 
దేశంలో కనీసం 500 టిఎంసిల జలాశయం ఒక్కటి 
కూడా లేదని అన్నారు. మధ్యప్రదేశ్‌లో నర్మదా నదిపై 
431 టిఎంసిల నిల్వ సామర్ష ౦0తో నిర్మించిన 
ఇందిరాసాగర్‌ డ్యాం భారత దేశంలో అతి ఎక్కువ 
నిల్వ సామర్థ్యం ఉన్న జలాశయం. ఆ తర్వాత స్థానం 
407 టిఎంసిల నాగార్జునసాగర్‌ ది (ఇప్పుడు పూడిక 
వలన ౩315 టిఎంసిలకు పడిపోయింది). ఈ 
సమాచారాన్ని కేసీఆర్‌ ప్రజలతో పంచుకున్నారు. 
ఆయన తరచుగా ప్రస్తావిస్తున్న ప్రపంచంలో అతి 
పెద్ద ద్యాంల వివరాలను 


క్ర.సం | డ్యాం /ప్రారంభించిన సం నది దేశం నిల్వ సామర్థ్యం ఈ కింద పట్టికలో 
(TMC) చూడవచ్చు. 

1 కరీబా డ్యాం (1959) జాంబెసి జింబాబ్వే 6539 ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

2 | బ్రాట్స్‌డ్యాం (1967) అంగారా | రష్యా 5968 ఆవేదనలో వాస్తవం 

౩ | అకోసొంబో డ్యాం (1965) | వోల్టా ఘనా 5085 ఉన్నది. భారత దేశంలో, 

4 | జాన్సన్‌ డ్యాం (1970) మనికూగాన్‌ | కెనడా 4944 ఇతర దేశాలలో నీటి 

5... గురి డ్యాం (1978) కరోని వెనిజులా 4767 లభ్యత, as 

6 |ఆస్వాన్‌ హైడ్యాం (1970) | నైలు ఈజిప్ట్‌ 4661 న 
స్‌ జ వలసిన అవసరం 

7 బెన్నెట్‌ డ్యాం (1968) పిస్‌ బ్రిటిష్‌ కొలంబియా | 26183 ఉన్నది. 

8 క్రాస్నోయార్స్మ్‌ డ్యాం (1972) యానిసి రష్యా 2588 

9 జేయా డ్యాం (1975) జేయా రష్యా 2401 ప్రకృతి ప్రకోపాలు: 

10 రాబర్ట్‌ బౌరాస్సా డ్యాం (1981) లా గ్రాండ్‌ కనవా 2179 ప్రపంచ వ్యాప్తంగా 

Wu త్రీ గార్జెస్‌ డ్యాం (20039) యాంగ్ని చైనా 1400 వాతావరణంలో తీవ్రమైన 

12 హూవర్‌ డ్యాం (1936) కొలరాడో అమెరికా 1243 మార్పులు చోటు 

13 ఇటైపు డ్యాం (1984) పరనా బ్రెజిల్‌/పరాగ్వే 1024 చేసుకుంటున్నాయి. ఈ 

మార్పులకు అనేక 
75 తెలంగాణ * జూన్‌ 2023 


కారణాలు ఉన్నప్పటికీ అడవుల నరికివేత ప్రధానమైన కారణంగా 
ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ప్రకృతి 
మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదని అనిపిస్తున్నది. 2018లో జరిగిన 
కేదార్‌నాథ్‌ దుర్గటన, 2022 ఫిబ్రవరి 8 న జరిగిన రిషి గంగా నదికి 
ఆకస్మికంగా వచ్చిన వరదలు, అమెరికా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్‌, 
మిసిసిపి తదితర రాష్ట్రాలలో సంభవిస్తున్న కనీవినీ ఎరుగని మంచు 
తుఫానులు, 2020 అక్షోబర్‌లో తెలంగాణలో కురిసిన కుండపోత 
వర్షాలు, 2021లో రాయలసీమలో వచ్చిన వరదలు, 2019లో కేరళలో 
సంభవించిన వరద విద్వంసం.. ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న 
అనేకానేక ప్రకృతి విపత్తులు ఇందుకు ఉదాహరణలుగా మన ముందు 
ఉన్నాయి. ఉత్తరాఖండ్‌ రాష్టంలో మంచు గ్రేసియర్‌ కూలిన కారణంగా 
రిషి గంగా నదికి వచ్చిన ఆకస్మిక వరదల వలన 200 పైగా ప్రాణాలు 
కొట్టుకు పోయాయి. అపారమైన ఆస్తి నష్టం వాటిల్లింది. రిషి గంగ జల 


“ue ఇకను గప aR. 
అత్ను వాపుల. శు? 


విద్యుత్‌ ప్రాజెక్టు మునిగిపోయింది. 2021 లో అమెరికాలో టెక్సాస్‌ 
రాష్టం ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవంలోకి రాని మంచు 
తుఫానులో విలవిలలాడింది. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా -10 డిగ్రీల 
సెంటీగ్రేడ్‌ కు పడిపోవడం వలన నీటి సరఫరా దారుణంగా దెబ్బతిన్నది. 
కరెంట్‌ వినియోగం అనూహ్యంగా పెరగడంతో విద్యుత్‌ గ్రిడ్‌ ట్రిప్‌ అయి 
విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రజలు నీరులేక, 
కరెంటు లేక గడ్డకట్టే చలిలో బతికినారు. అమెరికా దక్షిణ రాష్ట్రాలు అన్నిటి 
లో ఇటువంటి పరిసిత్ధినే ఎదుర్శొన్నాయి. గత సంవత్సరం యూరప్‌, 
అమెరికా, చైనా దేశాలలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. 


పర్యావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలు : 
ఈ పరిస్థితిని పర్యావరణ శాస్త్రవేత్తలు, సంబంధిత నిపుణులు దశాబ్ద 
కాలంగా అంతర్జాతీయ వేదికల మీద విసృతంగా చర్చిస్తున్నారు. భారత్‌ 


76 * తెలంగాణ 


లో కూడా ఈ చర్చ జరుగుతున్నది. గత కొన్ని 
దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో తీవ్రమైన 
మార్పులు చోటు చేసుకుంటున్న సంగతిని వారు గుర్తు 
చేస్తూనే ఉన్నారు. భూగోళం మీద రోజురోజుకు ఉ 
ష్టోగ్రతలు పెరుగుతున్నాయి. వరుస కరువులు, లేకపోతే 
అతి వరదలు సంభవించి (ప్రజలు కడగండ్ల 
పాలవుతున్నారు. ఈ వాతావరణ మార్పులకు (ClIMatic 
Changes) అనేక కారణాలు ఉన్నప్పటికీ... ప్రపంచ 
వ్యాప్తంగా ఏటా లక్షలాది చదరపు కిలోమీటర్ల మేర 
అడవుల నరికివేత ప్రధానమైన కారణంగా ముందుకు 
వచ్చింది. 2000 నుండి 2012 వరకు ప్రపంచ వ్యాప్తంగా 
2.30 మిలియన్‌ చదరపు కిలోమీటర్ల అడవి మాయం 
అయ్యిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. 

ప్రతీ నిమిషం ఒక ఫుట్‌ బాల్‌ మైదానం అంత అడవి 
అమెజాన్‌ అడవుల నుంచి మాయం అవుతున్నది. 2018 
లో సుమారు 3.60 మిలియన్‌ హెక్టార్ల ఉష్ణ మండల 
అడవులు (Tropical Forests) భూమి మీద నుంచి 
మాయం అయినట్టు ఒక అంచనా. అడవుల నరికివేత 
వలన భూగోళంపై ఉష్ణోగ్రతల్లో తీవ్రమైన మార్పులు 
సంభవిస్తున్నాయి. ఈ మార్పులు బుతు పవనాల 
గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. బుతుపవనాల మీద 
ఆధారపడిన వ్యవసాయిక దేశాలైన భారత్‌, పాకిస్తాన్‌, 
బంగ్లాదేశ్‌, (శ్రీలంక, నేపాల్‌, మయాన్మార్‌ తదితర 
దక్షిణాసియా దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని 
చూపుతున్నాయి. 1970 దశకం దాకా వానాకాలంలో 
నాలుగు నెలల పాటు వర్షపాతం ఉండేది. ఇప్పుడు వార్షిక 
సగటు వర్షపాతంలో తగ్గుదల లేకపోయినా వర్షం కురిసే 
రోజులు సుమారు 25 నుంచి 30 రోజులకు 
పడిపోయింది. వర్షం నెల, నెలన్నర రోజులు అసలే 
కురువదు. కురిస్తే రెండు మూడు రోజుల్లో భారీ కుండ 
పోత వర్షం కురిసి పోతుంది. అనంతరం మళ్ళీ వర్షం 
పత్తా ఉండదు. ఈ దోబూచులాట మనం గత కొన్నేండ్లుగా 
చూస్తూనే ఉన్నాము. ఈ పరిస్థితి 2020, 2021, 2022 
లో కూడా మన అనుభవంలోకి వచ్చింది. జూన్‌, జూలై, 
ఆగస్టు నెలల్లో వర్షం లేక కరువు పరిస్థితులను చూశాము. 


సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో భారీ వర్షపాతం, నదుల్లో 


వరద భీభత్సం చూశాము. ఆ తర్వాత తిరిగి ఎండలు 
దంచి కొట్టే పరిస్థితులు వస్తాయి. ఈ 25, 30 రోజుల్లో 
కురిసే భారీ వర్షపు నీటిని వొడిసిపట్టే జలాశయాలు 
దేశంలో తగినంత లేవు. ఈ కారణంగా దేశంలో 
విచిత్రమైన పరిస్థితి నెలకొంటున్నది. కరువులు - వరదలు 
- కరువులు ప్రతీ యేడూ పునరావృతం అవుతున్నాయి. 


* జూన్‌ 2023 


తలసరి నీటి లభ్యత, తలసరి నీటి నిల్వ సామర్థ్యం : 

కేంద్ర జల సంఘం వారి అధ్యయనాలు, నివేదికల ప్రకారం భారత 
దేశంలో తలసరి నీటి లభ్యత (Per Capita Water Availability), తలసరి 
నీటి నిల్వ సామర్థ్యం (Per Capita Storage Capacity) మిగతా దేశాలతో 
పోలిస్తే చాలా తక్కువ . వివరాలు కింది పట్టికలో చూడవచ్చు. 


దేశం తలసరి తలసరి 
నీటి లభ్యత నీటి నిల్వ 
(ఘ.మీ.) (ఘ.మీ.) 
రష్యా 31,8883 6103 
ఆస్టేలియా 21,764 478383 
(బెజిల్‌ 41,865 3145 
అమెరికా 9802 1964 
టర్కీ 2890 1739 
చైనా 2060 1111 
భారత్‌ 1545 210 


పై పట్టికలోని సమాచారం ఆధారంగా విశ్లేషిస్తే... సంవత్సరానికి తలసరి 
నీటి లభ్యత 1700 ఘనపు మీటర్లకు తగ్గితే అది నీటి ఒత్తిడికి (Water 
Stress) సూచిక. 1000 ఘనపు మీటర్లకు తగ్గితే అక్కడ నీటి సంక్షోభం 
(Water Scarcity) ఏర్పడిన దానికి సూచన. ఈ సూచికకు నాలుగింతలు 
ఎక్కువగా రష్యాలో తలసరి నీటి లభ్యత, తలసరి నీటి నిల్వ ఉన్నది. ఈ 
కారణంగా రష్యా నాలుగేండ్ల వరుస కరువులను తట్టుకోగలుగుతుంది. అదే 
విధంగా ఆస్టేలియా మూడేండ్ల వరుస కరువులను తట్టుకోగలుగుతుంది. భారత్‌ 
లో తలసరి నీటి లభ్యత, తలసరి నీటి నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉన్న 
కారణంగా 8, 4 నెలల కంటే మించి కరువును ఎదుర్శోలేదు. 


భారతదేశంలో స్థితిగతులు వ 


దేశంలోని అన్ని ప్రధాన నదులపై తగినంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన 
జలాశయాలు లేవు. గంగా, బ్రహ్మపుత్ర లాంటి అత్యధిక నీటి లభ్యత ఉన్న 
నదులపై కూడా తగినంత నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయాలు లేవు. 
ఈ నీరంతా సముద్రంలోనికి వెళ్లిపోతున్నది. గంగా నదిలో ఏటా సుమారు 
18,000 TMC నికర జలాలు లభ్యమవుతాయి. వరద నీరు అదనం. 
తలసరి నీటి లభ్యత లెక్క గడితే అది 900 క్యూబిక్‌ మీటర్లు. బ్రహ్మపుత్రా 
నదిలో ఏటా సుమారు 18,600 TMC ల నికర నీటి లభ్యత ఉంటే తలసరి 
నీటి లభ్యత 12,000 క్యూబిక్‌ మీటర్లు. బ్రహ్మపుత్ర నది బేసిన్లో జనాభా గంగా 
బేసిన్‌తో భారత దేశంలో 24 నదీ బేసిన్‌లు 


భారత భూభాగంలో వివిధ నదీ బేసిన్‌ల శాతం 


పోల్చినప్పుడు చాలా తక్కువ. అయితే దేశంలోనే అత్యధిక నీటి లభ్యత 
ఉన్న ఈ నదులపై తగినంత నిల్వ సామర్ధ్యం కలిగిన జలాశయాల నిర్మాణం 


7/7 ఆ తెలంగాణ 


జరగకపోవడం చేత అపారమైన ఈ నీరు 
నిరుపయోగంగా సముద్రం లోకి వెళ్ళిపోతున్నాయి. 

18,600 టిఎంసి నీటి లభ్యత ఉన్న (బ్రహ్మపుత్ర 
నదిపై నికర నిల్వ సామర్థం (Live Storage Ca- 
pacity) కేవలం 85 టిఎంసిలంటే నమ్మశక్యం 
కాదు. కానీ అదే నిజం. అదే విధంగా 18 వేల 
టిఎంసిల నీటి లభ్యత ఉన్న గంగా నదిపై నికర నిల్వ 
సామర్థ్యం సుమారు 2000 టిఎంసిలు. ఈ రెండు 
నదులతో పోలిస్తే గోదావరి, కృష్ణా నదులలో నీటి 
లభ్యత తక్కువే కానీ తలసరి నీటి నిల్వ సామర్ధ్యం 
వీటి కంటే మెరుగ్గా ఉన్నది. 4156 టిఎంసిల నిటి 
లభ్యత ఉన్న గోదావరి నదిపై నికర నిల్వ సామర్థ్యం 
1541 టిఎంసి లు. 3148 టిఎంసిల నీటి లభ్యత 
ఉన్న కృష్ణా నదిపై నికర నిల్వ సామర్ధ్యం 1920 


స OA ii "TN 
టిఎంసి లు. గంగా నది కంటే కొద్దిగా తక్కువ. 
తగినంత నీటి నిల్వ సామర్థ్యం లేని కారణంగా 
నాలుగు నెలల వర్షా కాలంలో గంగా, బ్రహ్మపుత్ర 
ఇతర ఉత్తర భారత హిమాలయ నదులకు ప్రతీ 
సంవత్సరం కరువులు-వరదలు-కరువులు పరిస్థితిని 
ఎదుర్మోక తప్పటం లేదు. దేశంలో ఉన్న అన్ని 
ప్రధాన నదులపై తగినంత నీటి నిల్వ సామర్థ్యం 
కలిగిన జలాశయాల నిర్మాణం జరగనట్టయితే 
మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల రాబోయే 
దశకాల్లో దేశం తీవ్ర నీటి సంక్షోభం, తద్వారా 
ఆహార భద్రతకు సంబంధించిన సవాళ్లు ఎదు- 
ర్మోవలసి ఉంటుందని కేంద్ర జల సంఘం నిపుణులు 
అభిప్రాయపడుతున్నారు. 


9 జూన్‌ 2023 


ఉమ్మడి రాష్ట్రంలో నీటి నిల్వపై నిర్లక్ష్యం: 

వర్షాకాలం గడచిపోయిన తర్వాత మన నదుల్లో, ముఖ్యంగా దక్షిణ 
భారత దేశ నదులలో, నీటి ప్రవాహాలు ఉండవు. ఆ సమయంలో మన 
వ్యవసాయ, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలను తీర్చేవి ఈ 
జలాశయాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తెలంగాణ ఎత్తిపోతల 
పథకాల్లో తగినంత నిల్వ సామర్థ్యం ఏర్పాటు చేయాలన్న అంశంపై దృష్టి 
పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రం ప్రతిపాదించిన ప్రాణహిత - చేవెళ్ళలో 
(ఆయకట్టు 16.40 లక్షల ఎకరాలు) నిల్వ సామర్థ్యం 14 టిఎంసిలు, 
కల్వకుర్తిలో (ఆయకట్టు 4.25 లక్షల ఎకరాలు) 4 టిఎంసిలు, 
నెట్టెంపాడులో (2 లక్షల ఎకరాలు) 11 టిఎంసిలు, భీమాలో (ఆయకట్టు 
2 లక్షల ఎకరాలు) రి. 50 టిఎంసిలు, దేవాదులలో (5 లక్షల ఎకరాలు) 
రి టిఎంసిలు, ఎఎంఆర్పిలో (2.50 లక్షల ఎకరాలు) 13 టిఎంసి 
మాత్రమే ఉన్నాయి. 


Saw 2 ॥ 


తెలంగాణ ఏర్పాటు తర్వాత పెరిగిన నీటి నిల్వ సామర్ద్యం: 


తెలంగాణ రాష్టం ఈ అంశంలో సరి అయిన దిశలోనే 
ప్రయాణిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టులను రీ ఇంజనీరింగ్‌ చేసే 
సమయంలో జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని 
గుర్తించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌లో 
భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో 141 టిఎంసిలు, పాలమూరు రంగారెడ్డి 
లో 68 టిఎంసిలు, డిండీలో 25.56 టిఎంసిల నిల్వ సామర్థ్యం కలిగిన 
జలాశయాలను ముఖ్యమంత్రి ప్రతిపాదించడం జరిగింది. ఎక్కడ 
అనుకూలత ఉంటె అక్కడ జలాశయాలను ఏర్పాటు చేయాలని 
ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టులో నిల్వ సామర్ధ్యాన్ని 
పెంచడానికి స్థలాల అన్వేషణ చేయాలని అధికారులను ఆదేశించినారు. 
కడెం నదిపై 5.86 టిఎంసిల కుప్టి ప్రాజెక్టును ఆమోదించినారు. 

గోదావరిపై కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, 


7ర + తెలంగాణ 


సమ్మక్మసాగర్‌ బ్యారేజీలు ఇప్పటికే పూర్తి అయినాయి. 
సదర్‌ మాట్‌ నిర్మాణం జరుగుతున్నది. తమ్మిడిహట్టి వద్ద 
బ్యారేజి నిర్మాణం కోసం మహారాష్టాతో ఒప్పందం 
కుదిరింది. అక్కడ బ్యారేజి నిర్మాణం కోసం సాంకేతిక 
అనుకూలతలు లేని కారణంగా బ్యారేజి స్థలాన్ని వార్థా నది 
పైకి మార్చడం జరిగింది. వార్దా బ్యారేజీలో నిల్వ సామ- 
ర్ధ్యం 2.94 టిఎంసిలు. ప్రాజెక్టు నివేదికను ఇటీవలే 
అనుమతుల కోసం కేంద్ర జల సంఘానికి సమర్పించడం 
జరిగింది. చనాక కోరాటా బ్యారేజి పూర్తి అయ్యింది. ఆ 
ప్రాజెక్టులో భాగంగా పిప్పల్మోటి, గోమూత్రి జలాశయాల 
నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆమోదించినారు. సీతారామ 
ప్రాజెక్టుకు నికరంగా నీటి సరఫరా కోసం దుమ్ముగూడెం 
ఆనకట్ట కింద 36 టిఎంసిల సీతమ్మసాగర్‌ బ్యారేజీనిను 
ప్రతిపాదించడం జరిగింది. దేవాదుల ప్రాజెక్టులో 10 
టిఎంసిల లింగంపల్లి జలాశయాన్ని ఆమోదించినారు. 
సింగూర్‌ (30 టిఎంసి), నిజాంసాగర్‌ (17 టిఎంసి), 
శ్రీరాంసాగర్‌ (90 టిఎంసి), గౌరవెల్లి (9 టిఎంసి), 
లోయర్‌ మానేరు (24 టిఎంసి) తదితర జలాశయాల్లో 
నీటి కొరత ఏర్పడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 
నింపడానికి ఏర్పాట్లు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు 
రాడార్‌ లో ఉన్న జలాశయాల్లో సుమారు 500 టిఎంసిల 
నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉన్నది. 
ఇవన్నీరాష్టంలో తలసరి నీటి లభ్యతను, తలసరి నీటి నిల్వ 
సామర్థ్యాన్ని పెంచుకోవాడానికి దోహదం చేసేవి. 


తలసరి నీటి లభ్యత - తలసరి నీటి నిల్వ : 


తెలంగాణలో కృష్ణా, గోదావరి బెసీన్లలో భారీ, మధ్య 
తరహా, చిన్న నీటి ప్రాజెక్టుల్లో కలిపి మొత్తం నీటి లభ్యత 
1268 టిఎంసిలు. కృష్ణా బేసిన్లో న్యాయమైన వాటా కోసం 
తెలంగాణ పోరాటం చేస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్‌ 
తెలంగాణ  ఆళించినట్టు 575 టిఎంసిల నీటి 
కేటాయింపులు జరిపితే తెలంగాణలో నీటి లభ్యత 1548 
టిఎంసిలకు పెరుగుతుంది. తెలంగాణలో చిన్న నీటి 
వనరులను మినహాయిస్తే, ప్రస్తుతం అన్ని మేజర్‌, 
మీడియం ప్రాజెక్టులలో ఉన్న నీటి నిల్వ సామర్థ్యం 1100 
టిఎంసిలు. తెలంగాణ జనాభా 4 కోట్లుగా పరిగణిస్తే 
తలసరి నీటి లభ్యత 898 ఘనపు మీటర్లు, తలసరి నీటి 
నిల్వ 718 ఘనపు మీటర్లు. తెలంగాణ రాష్టం నీటి నిల్వ 
సగటు భారతదేశం కంటే చాలా ఎక్కువ. నీటి నిల్వను 
ఎంత పెంచుకుంటే నీటి లభ్యత కూడా పెరుగుతుంది. 
ఈ అంశంపై అంతర్జాతీయంగా జరుగుతున్న చర్చకు 
అనుకూలంగానే తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న 


9 జూన్‌ 2023 


ణా 


a 
ఖా [ 
క్‌. 
hk హమ్‌ 
! 


అనా 


[ ఫ్రై జ్‌ 
క్స్‌ చె w ల. శ 2 శాన్‌ క 


ప్రక్రియ ఇది. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జల వనరుల అభివృద్ధిపై 
ఉన్న అవగాహన, రాజకీయ సంకల్పం వల్లనే సాధ్యం అయ్యింది. 

ఇప్పుడు కేసీఆర్‌ దేశంలో లభ్యమయ్యే అపారమైన జలరాశులను 40 కోట్ల 
ఎకరాల భూములకు మళ్లించాలన్న లక్ష్యంతో అధ్యయనం చేస్తున్నారు. ఇంతకు 
ముందు చెప్పినట్టు, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నివేదికల ప్రకారం 
దేశంలో ఉన్న 24 నదీ బెసీన్లలో లభ్యమయ్యే నీరు 70 వేల టిఎంసిలని 
తెలుస్తున్నది. సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు ఎంత నీరు 
అవసరం? దేశంలో ఉన్న 24 నదీ బెసీన్లలో నీటి లభ్యత ఎంత? ఏ నదిలో 
ఎన్ని అదనపు జలాలు ఉన్నాయి? దేశంలో ఏ ప్రాంతాల్లో నీటి కొరత ఉంది? 
ఎక్కడి నుంచి ఎక్కడికి నీటిని మళ్లించగలం? చైనా తదితర దేశాలలో నదుల 
అనుసంధానం ఎట్లా జరిగింది? వారి అనుభవాలు ఏమిటి? తదితర అంశాలపై 
ఆయన విసృతంగా అధ్యయనం చేస్తున్నారు. దేశ జల వనరులపై అవగాహన 
ఉన్న నిపుణులతో చర్చిస్తున్నారు. దేశానికి ఒక సమగ్ర జల విధానాన్ని 
రూపొందించాలని, ప్రతీ రాష్టంలో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాజెక్టును 
నిర్మించాలని కేసీఆర్‌ ఆకాంక్షిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు కనీసం ఒక్కటైనా 
జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న ఆలోచనే వినూత్నమైనది. కానీ 75 ఏండ్లుగా 
అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు తమ పార్టీలు అధికారంలో ఉన్న 
రాష్ట్రాలకే జాతీయ ప్రాజెక్టులను ప్రకటించాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ 
రాష్ట్రం కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ 
ప్రాజెక్టు హోదా ఇవ్వాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం మన్నించలేదు. 
అదే సమయంలో బి జె పి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో కేన్‌ బెత్వా ప్రాజెక్టు, 
కర్ణాటకలో అప్పర్‌ భద్రా ప్రాజెక్టు, ఉత్తరాఖండ్‌లో లోకేశ్వర్‌ వ్యాసి ప్రాజెక్టులను 
మాత్రం కేంద్రం జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించింది. 

స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏండ్లలో దేశంలో ఇప్పటివరకు మంజూరు 
అయిన జాతీయ ప్రాజెక్టులు 17. అందులో పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, 
జమ్ము కాళ్ళీర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలలో రెండేసి జాతీయ ప్రాజెక్టులు, 
మహారాష్థా, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, 
ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఒక్కో జాతీయ ప్రాజెక్టులు 
మంజూరు అయినాయి. హిమాచల్‌/ఉత్తరాఖండ్‌ రాష్టాలకు ఒక ఉమ్మడి 
జాతీయ ప్రాజెక్టు మంజూరు అయ్యింది. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 11 
రాష్ట్రాలలో మాత్రమే జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. తెలంగాణ సహా 18 
రాష్ట్రాలలో జాతీయ ప్రాజెక్టులు లేవు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ అవసరం. 

దేశంలో జల వనరుల అభివృద్దికి సంబంధించి కెసీఆర్‌ లేవనెత్తిన 
అంశాలపై చర్చలు సఫలం కావాలని, ఈ దేశానికి ఒక సమగ్ర జల విధానం 
రూపొందాలని, ప్రతీ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు మంజూరు కావాలని, 
తెలంగాణ ప్రజల సాగునీటి, తాగునీటి కష్టాలు తీరినట్టుగానే సమస్త దేశ 
(ప్రజల సాగునీటి, తాగునీటి కష్టాలు, కడగండ్లు తీరాలని కోరుకుందాం. 


అ 


79 * తెలంగాణ 


సాకారమవుతున్న వేళ! 


నిన్న 
ఆకాశమెత్తు నిలిచి 

దారి దీప కాంతియైన 

ఆత్మ గౌరవ కీర్తి పతాక అంబేడ్కర్‌! 


నేడు 

ఉద్వేగంతో స్వాగతిస్తున్న 

రాష్ట్ర ప్రజల కార్య క్షేత్రం 

నూతన సచివాలయ చంద్రశాల! 
రేపు 

వెలుగులీనే వేయి వెలుగుల 
అమర జ్యోతి తేజో పుంజం! 


మొన్న 
అన్ని వెలుగుల మౌన సాక్షి 
సాగరం మధ్య నిలిచిన 


జ్ఞాన జ్యోతి బుద్ధ దేవుడు! 


ఎటు చూసినా 

ఎగిసి పడే జల దృశ్యాలు 
తెలంగాణ నేలంతా 

విచ్చుకున్న ఆకు పచ్చని అందాలు! 


ఇకపై 

కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా 
తెలంగాణ కాంతి 

దేశానికి రాసివ్వనుంది భరోసా పత్రం!! 


- దోర్చల బాలశేఖరశర్మ 


రాష్ట్రంలోని అన్ని కులవృత్తులు, ఆచార సంప్రదాయాలు, సనాతన 
భారతీయ స్వదేశీ జీవన విధానాలపై మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వున్న 
అవ్యాజమైన గౌరవాఖిమానాలు, అన్ని వర్గాల ప్రజలపై ఆయనకుగల 
సమాన సమాదరణల ఫలితంగా గడచిన తొమ్మిదేళ్లుగా పరుగులు 
పెడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో 2014లో రాష్ట్ర 
సాధన నుంచి ఇటీవలి (2023) 21 రోజుల “దశాబ్ది వేడుకల వరకు 
అన్ని కులసంఘాల వారి సమగ్ర సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా రూపొందే 
ప్రభుత్వ విధానాలు, పథకాల ద్వారా వారు అందిస్తున్న అసాధారణ 
ప్రోత్సాహం, మద్దతు యావద్దేశానికే కాక ప్రపంచానికే తలమానికం. 
ఆయా కులాలవారి ఆత్మగౌరవ భవనాల నిర్మాణాల నుంచి కులవృత్తుల 
వారికి వ్యక్తిగతంగా ప్రస్తుతం రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందించడం 


80 * తెలంగాణ 


ద్విజుల ఆత్మగౌరవానికి దిగ్విజయోస్తు 


వరకు సాధిస్తున్న అనేక ఘన విజయాలు రాష్ట్ర ప్రజలను 
బంగారు తెలంగాణ, పునర్వైభవం దిశగా నడిపిస్తున్నాయి. 

“కొన్ని విషయాలు బహిరంగంగా అస్సలు 
మాట్లాడుకోకూడదు. “మరికొన్ని సంగతులు లోకానికి 
చెప్పకపోతే అది పెద్ద లోపమే అవుతుంది. విడివిడిగా 
అయితేనేం, దేశ స్వాతంత్ర్య చరిత్రలోనే ఎన్నడూ లేని 
విధంగా రాష్ట్రంలోని అన్ని కులాలకు చెందిన ప్రజలు 
సంక్షేమ, సమగ్రాభివృద్ధి వైపు దూసుకుపోయేలా ఒక 
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో, అంది వచ్చిన ఆ 
గొప్ప వరం గురించిన విశేషాలను చరిత్రలో నమోదు 
చేయవలసిందే. 

మహోన్నత భారతీయ అద్వైత సిద్ధాంతం ప్రకారం 
లేదా మన దేశ లౌకిక సూత్రాల మేరకు సర్వమానవ 


9 జూన్‌ 2023 


ఇ 3 
కత: 


By. 0 


సమానత్వమే ధ్యేయంగా పని చేయవలసిన ప్రభుత్వాలు “కులమతాల 
విషయాలను విడివిడిగా చూడటం భావ్యం కాదు. అది వాటి ప్రాతిపదికన 
ప్రజలను “విభజించి పాలించడం” వలె కనిపిస్తుంది. కానీ, ఏ కులంలో లేదా 
మరే మతంలో అయితే మనం పుట్టామో అదే సామాజిక వర్గ గుర్తింపే చిత్రంగా 
మన పాలిట ఒక పెను శాపమైతే? అగ్రవర్ణాల పేరుతో అన్యాయానికి 
గురవుతూ, ఆర్థికంగా అంతకంతకూ చితికిపోతూ, జీవన్మరణంగా మారిన 
నిరుపేద బ్రాహ్మణ సమాజాన్ని గత తొమ్మిదేళ్ల క్రితం వరకూ ఏ పాలకులూ 
పట్టించుకోలేదు. ఆయా (ప్రభుత్వాల ఏకపక్ష విధానాలవల్ల పురోహితులు, 
అర్చకులు ఎందరో అటు ప్రభుత్వాధికారుల నుంచే కాక ఇటు కొన్ని ఆధిపత్య 
వర్గాల నుంచీ కనీస ఆదరణ, గౌరవ మర్యాదలు లేక ఆత్మాభిమానాన్ని 
చంపుకొని, బతికిన వైనాలనే ఇన్నాళ్లుగా చూస్తున్నాం. ఇంకా పలు 
అవహేళనలు, ద్వేషభావనలకు గురైన ఈ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి 
కేసీఆర్‌ ఒక ఆశాదీపం అయ్యారు. వారిలోని అమోఘమైన ఈ ఆదరణ, 
దైవభక్తి, మానవీయ దృక్పథాల ఫలితంగానే ఇతర బలహీన సామాజిక వర్గాల 
ప్రజలతోపాటు బ్రాహ్మణ సమాజమూ ఇవాళ సమున్నత ఆత్మగౌరవాన్ని తిరిగి 
పొందే స్థితికి చేరింది. సామాన్య బ్రాహ్మణవర్గం కోల్పోయిన అనేక జీవన 
పరిస్థితుల పునరుద్ధరణలో భాగంగానే గోపనపల్లి సదనంతోపాటు పరిషత్‌ 
ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా పట్టణాలలో 'విప్రహిత బ్రాహ్మణ సదనాలు, 
ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నట్టు “పరిషత్‌” 
నిర్వాహకులు ప్రకటించారు. 

ఏమని 2014లో తెలంగాణ రాష్టం సిద్ధించిందో కానీ, అప్పట్నుంచీ 
తెలంగాణలోని దాదాపు ప్రతీ సామాజిక వర్గం వారూ వున్నంతలో 
ఆత్మగౌరవంతో సగర్వంగా తలెత్తుకొని బతికే పరిస్థితులు ఒనగూడాయి. గత 
ఈ తొమ్మిదేళ్లలో సుమారు అన్ని కులాలు, మతాల (ప్రజల హృదయాలలో 
తమవైన ఆత్మాభిమాన జాడలు మొలకెత్తాయి. 'నేను ఫలాన సామాజిక వర్గం 
వాణ్ణి” అని కుండబద్దలు కొట్టి చెప్పుకోగల స్ఫూర్తి అందరిలోనూ కనిపిస్తున్నది. 
మరీ ముఖ్యంగా, రిజర్వేషన్ల నేపథ్యంలో అ(గకుల బ్రాహ్మణులలో ఆర్థికంగా 
బాగా వెనుకబడిన పేదవారికి అయితే, ఈ ఆత్మవిశ్వాసం మరింత 
బలాన్నిస్తున్నది. (ప్రజలకు ఈ ఎరుకను (ప్రసాదించగలిగిన గొప్ప ఘనత 
ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావువల్లే సాధ్యమైందన్నది సుస్పష్టం. ఒక్క 
బ్రాహ్మణులకే కాదు, బంజారాలు వంటి పలు సంఘాల వారికి సైతం ప్రత్యేక 
కుల భవనాలను హైదరాబాద్‌ నడిబొడ్డున ఆయన నిర్మింపజేశారు. మానవుని 
గొప్పతనం కులమతాల్లో కాదు, సద్దుణాలలో వుంటుందన్న సిసలైన సత్యాన్ని 
అంతర్లినంగా ప్రబోధించడమే. ఈ రకమైన ప్రభుత్వ “సకల కులాభిమాన 
అభివృద్ధి నమూనా లోని అంతరార్థంగా భావించాలి. ఏ కులం వారు ఆ 
వర్గంగానైనా ఎంతో కొంత మేరకైనా అభివృద్ధి చెందే అవకాశాలు 
లభిస్తున్నందుకు ఆనందిద్దాం. దీనినే ప్రభుత్వ పెద్దలు తమ ధ్యేయంగా 
పెట్టుకోగలిగినప్పుడు సగటు ప్రజలకు అంతకంటే కావాల్సిందేముంటుంది! 
ఇది “విభజించి పాలించడం” కాక సర్వతోముఖాభివృద్ధికి “దగ్గరిదారి'గా 
గుర్తించాలి. 

తెలంగాణ సిద్ధించిన తర్వాతి నుంచి మెల్లమెల్లగా ఒక్కో సామాజిక వర్గ 
ప్రజల సమగ్రాభివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ వచ్చింది. ఈ 
క్రమంలోనే 2017 జనవరి 28న ముఖ్యమంత్రి కేసీఆర్‌ “బ్రాహ్మణ సంక్షేమ 


81 * తెలంగాణ 


పరిషత్‌ొ'ను ఏర్పరిచి, పేద బ్రాహ్మణుల సమగ్రాభి 
వృద్ధి పథకాల కోసం రూ.100 కోట్లను 
కేటాయించారు. పరిషత్తులో మొత్తం 18 మంది 
సభ్యులు వుండగా, ఛైర్మన్‌ (అధ్యక్షులు)గా ప్రభుత్వ 
సాంస్కృతిక సలహాదారులు డా. కేవీ రమణాచారి, 
వైస్‌ ఛైర్మన్‌ గా సీఎం ప్రజాసంబంధాల ముఖ్యాధికారి 
వనం జ్వాలా నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు 
కెప్టెన్‌ వి. లక్ష్మీకాంతరావు, ఎంఎల్సీ పి.సతీళ్‌ 
కుమార్‌ ప్రభృతులు సభ్యులుగా ఉన్నారు. ప్రభుత్వం 
కూడా అవసరాలకు అనుగుణంగా బడ్జెట్లో నిధులను 


కేటాయిస్తూ వచ్చింది. 2015లో వరంగల్‌లో 
జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే. 
చంద్రశేఖర రావు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు” 
కార్యకలాపాల కోసం గోపన్‌ పల్లి (హైదరాబాద్‌)లో 
6.10 ఎకరాల స్థలంలో రూ.10 కోట్ల అంచనాతో 
“బ్రాహ్మణ సదన్‌ భవన సముదాయ నిర్మాణం 
చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు 2017 
జూన్‌ 5న గోపన్‌ పల్లి జర్నలిస్టు కాలనీ సమీపంలో 
సేకరించిన ఆ ప్రదేశంలో మున్సిపల్‌ శాఖమంత్రి 
కే. తారక రామారావు శంకుస్థాపన జరిపారు. పేద 


9 జూన్‌ 2023 


అ pean... 


బ్రాహ్మణ సమాజాభివృద్ధికి ఒక రాష్ట్ర ప్రభుత్వం “పరిషత్తు స్థాపన'తో ఇలా 
కట్టుబడటం దేశంలో మరెక్కడా జరగలేదని, ఇదే ప్రథమమని” ఆయన 
అప్పట్లో వెల్లడించారు. పరిషత్‌ కార్యక్రమాలలో భాగంగా 'విప్రహిత 
బ్రాహ్మణ సదనం” పథకాన్ని రూపొందించి ఆయా ప్రాంతాలలో బ్రాహ్మణ 
భవనాలను ప్రభుత్వం నిర్మింప చేస్తున్నది. 


పేట బ్రాహ్మణుల పెన్నిధి 

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల 
పెన్నిధివలె అలరారుతున్నది. ఈ సంస్థ ఆధ్వర్యంలో పేద (బ్రాహ్మణుల 
సర్వతోముఖాభివృద్ధి కోసం అమలవుతున్న పథకాలలో “వివేకానంద విదేశీ 
విద్య), “శీరామానుజ ఫీజు రీయంబర్సెంట్‌ొ, వేద పాఠశాలలకు ఆర్థిక 
సహాయం, వేద శాస్త్ర పండితులకు గౌరవ భృతి, వేద విద్యార్థులకు ఆర్థిక 
సహాయం, జెత్సాహిక వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం, విప్రహిత బ్రాహ్మణ 
సదనం, సాంప్రదాయ పాఠశాలలకు ఆర్థిక సహాయం వున్నాయి. గోపన్‌ 
పల్లి సదనం కోసం ఇప్పటికి రూ.9.48 కోట్లు వ్యయం చేయగా, అర్హులైన 
బ్రాహ్మణ పట్టభద్రులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం 
అందించే “వివేకానంద విదేశీ విద్యా పథకం” కింద సగటున ప్రతి ఏడాది 
120 మంది చొప్పున ఇప్పటి వరకు 780 మంది విద్యార్థులను ఎంపిక 
చేసి, వారి కోసం రూ.76. 67 కోట్ల స్మాలర్చిర్‌షిప్‌ అందించినట్లు బ్రాహ్మణ 


82 * తెలంగాణ 


పరిషత్‌” వెల్లడించింది. దారిద్ర్యరేఖకు దిగువన వున్న 
బ్రాహ్మణ విద్యార్థులకు ఇంటర్‌, ఆ పై చదువుల కోసం 
విద్యాలయాలలో వారు చెల్లించిన ఫీజును రియంబర్స్‌ 
(తిరిగి చెల్లింపు) చేసే (శ్రీరామానుజ పథకం” కింద ఇప్పటి 
దాకా 436 మంది కోసం రూ. 1. 14 కోట్లు వెచ్చించారు. 
వేద పాఠశాలకు ఆర్థిక సహాయం కింద గరిష్టంగా రూ.2 
లక్షల చొప్పున ఇప్పటికి ౩2 పాఠశాలలకు రూ.59.50 
లక్షలు, వేద శాస్త పండితులకు గౌరవభృతిగా 75 
సంవత్సరాలు పైబడిన బ్రాహ్మణ వృద్దులకు నెలకు 
రూ.2,500 చొప్పున ఇప్పటికి 48 మందికి రూ.47. 15 
లక్షలు, వేద విద్యార్థులకు ఆర్థిక సహాయం) పథకం కింద 
వేదవిద్యను అభ్యసించే విద్యార్థులకు ప్రతి నెలా రూ. 250 
స్టయిఫండ్‌ చొప్పున ఇప్పటికి 139 మందికి రూ. 19. 34 
లక్షలు మంజూరు చేశారు. 

బెత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తల పథకం కింద 
దారిద్ర్యరేఖకు దిగువన వున్న బ్రాహ్మణ నిరుద్యోగ స్వయం 
ఉపాధిపరులకు, చిన్న వ్యాపారులకు, కుటీర పరిశ్రమల 
(మైక్రో ఎంటర్‌పైజ్‌లను ఏర్పాటు చేసుకొనే వారికి 
గరిష్టంగా 5 లక్షల చొప్పున ఇప్పటికి 5,074 మంది 
లబ్ధిదారులకు రూ. 149.77 కోట్లు అందించారు. వైదిక, 
సమాజ హిత కార్యక్రమాల నిర్వహణకుగాను 'విప్రహిత 
బ్రాహ్మణ సదనంి భవన నిర్మాణ పథకం కింద మొత్తం 
ఖర్చులో గరిష్టంగా 75 శాతం వరకు పరిషత్తు భరిస్తుంది. 
సూర్యాపేట బ్రాహ్మణ సదనం నిర్మాణానికిగాను రూ.2 
కోట్లు కేటాయించగా, ఇప్పటికి రూ.1.37 కోట్లు 
మంజూరు చేశారు. ఖమ్మం పట్టణంలోని బ్రాహ్మణ భవన 
నిర్మాణానికి రూ.75 లక్షలు, మధిర పట్టణ బ్రాహ్మణ 
భవన నిర్మాణానికి రూ.73 లక్షలు కేటాయించగా, వాటి 
నిర్మాణ పనులు ప్రారంభ దశలో వున్నాయి. 

“సాంప్రదాయ పాఠశాలకు ఆర్థిక సహాయం” పథకం 
కింద తెలంగాణలోని ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థినులకు 
ఆధునిక విద్యతోపాటు సంప్రదాయ  విద్యకూడా 
నేర్పించడానికి “కంచి కామకోటి పీఠం” వారు ప్రత్యక్ష 
చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలకు ఏటా 
రూ.3 లక్షలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలోని 
100 మంది విద్యార్థినులకు సంప్రదాయ విద్య 
అందుతుండగా, ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ. 12 
లక్షలు మంజూరు చేశారు. కాగా, అక్షయ నిధి” పథకం 
కింద రాష్ట్రంలోని సామాజిక సేవా దృక్పథం గల దాతల 
నుంచి విరాళాలు సేకరిస్తూ, నిధుల స్వావలంబనకు కృషి 
చేస్తున్నట్టు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు వెల్లడించింది. 


9 జూన్‌ 2023 


- డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌ 


హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశ ఐదేళ్లు 
పూర్తిచేసుకుంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు దార్శనిక 
నాయకత్వంలో రెండవ దశలో ఎయిర్‌పోర్ట్‌కు అనుసంధానంగా 81 కిమీ 
ఎయిర్‌పోర్ట్‌ మెట్రో రైలు మార్గ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం 
చుట్టింది. నగర ప్రజా రవాణా వ్యవస్థలో నూతన శకానికి శ్రీకారం 
చుట్టింది హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ. మెట్రో రైలు ప్రారంభంతో 
నగర ప్రజల జీవనశైలిలో గణనీయమైన మార్చు వచ్చింది. మెట్రో 
నిర్మాణాలు నగరానికి కొత్త అందాలను తెచ్చాయి. మెట్రో స్టేషన్లు ఆధునిక 
విమానాశ్రయాలను తలపిస్తున్నాయి. హైదరాబాద్‌ మెట్రోలో అంతర్జాతీయ 
ప్రమాణాలతో మౌలికవసతులు కల్పించారు. ఆధునిక మౌలిక వసతుల 
కల్పనలో హైదరాబాద్‌ మెట్రో ప్రపంచ దేశాల్లోని ప్రముఖ నగరాల సరసన 
నిలిచింది. ప్రయాణీకులకు కనువిందు చేస్తున్నాయి. మెట్రోస్టేషన్లు 


83 * తెలంగాణ 


- ముఖ్యమంత్రి 


ప్రయాణీకులతో కళకళలాడుతున్నాయి. మెట్రో రైలు 
ఎందరికో ట్రాఫిక్‌ కష్టాల నుండి ఊరట నిచ్చింది. 
నగరంలో ప్రయాణిం చేవారికి ట్రాఫిక్‌ జాంల ఇబ్బంది 
తొలిగింది. ప్రతి ఒక్కరూ తమ గమ్యాన్ని సరైన 
సమయానికి చేరుకుంటున్నారు. నగరంలో కాలుష్యం 
తగ్గింది. వాహనాల ప్రమాదాలు తగ్గాయి. 
మెట్రోస్టేషన్‌లను అత్యంత సుందరంగా, స్థానికులు 
సేదతీరేలా అభివృద్ధి చేశారు. మెట్రో స్టేషన్‌ సమీపంలో 
విద్యుత్‌ కార్లు, ఛార్జింగ్‌ పాయింట్లు, బస్‌ బేలు, కార్లు, 
ద్విచక్ర వాహనాల పార్మింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 
ప్రపంచవ్యాప్తంగా అమలులో వున్న అత్యాధునిక టెక్నాలజీ 
హైదరాబాద్‌ మెట్రోలో వినియోగించారు. హైదరాబాద్‌ 


9 జూన్‌ 2023 


మెట్రోరైలు ఢిల్లీ మెట్రో రైలు తర్వాత దేశంలోని రెండవ అతిపెద్ద మెట్రోగా మెట్రో రైలు - ప్రారంభోత్సవాలు 


గుర్తింపు పొందింది. ఆ గుర్తింపుతో బాటు నగరవాసుల నుండి లభిస్తున్న 


మియాపూర్‌ నుండి అమీర్‌పేట వరకూ 


ఆదరణ అనూహ్యం!!! 400 సంవత్సరాలు పైబడిన చరిత్రగల హైదరాబాద్‌ * 19కిమీ - 2017 నవంబరు 28 
నగరంలో, మెట్రోరైల్లో (ప్రయాణించినవారు సరికొత్త అనుభూతికి 


లోనవుతున్నారు. 


హైదరాబాద్‌ మెట్రో రైలు మార్గాలు 
అ 


అమీర్‌పేట నుండి నాగోలు వరకూ 
17 కి.మీ - మొత్తం 80 కి.మీ. 


మెట్రో రైలు మార్గాన్ని మియాపూర్‌ స్టేషన్‌ 


ప్రైవేటు = పబ్లిక్‌ భాగస్వామ్యంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద e వద్ద భారత ప్రధాని (ప్రారంభించారు. 


మెట్రో రైలు వ్యవస్థ హైదరాబాద్‌ మెట్రో 


* నగరంలోని అత్యధిక ట్రాఫిక్‌ రద్దీ గల మూడు మార్గాలలో 69 కిమీ 
పరిధిలో డిజైన్‌, బిల్డ్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డిబిఎఫ్‌ఓటి) 


విధానంలో మెట్రో రైలుమార్గాన్ని నిర్మించడమైంది. 
* మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.22,000 కోట్లు. 


హైదరాబాద్‌ మెట్రో రైల్‌ మార్గాలు (ఫేజ్‌ - 1) 


కారిడార్‌ -1: మియాపూర్‌ నుండి ఎల్‌.బి.నగర్‌ వరకూ ... 


29 కిమీ. 27 స్టేషన్లు - రెడ్‌ లైన్‌ 


కారిడార్‌ -2: జెబియస్‌ బస్‌స్టేషన్‌ నుండి యంజిబిఎస్‌ వరకూ... 


11 కిమీ. 08 స్టేషన్లు - గ్రీన్‌ లైన్‌ 
కారిడార్‌ -8: _ నాగోలు నుండి రాయదుర్గ్‌ వరకూ .... 

29 కిమీ. 22 స్టేషన్లు. - బ్లూ లైన్‌ 
మొత్తం స్టేషన్లు: 57, మూడు కారిడార్లు, 69 కిమీ, 

ఇంటర్‌చేంజ్‌ స్టేషన్లు తి 


84 * తెలంగాణ 


అమీర్‌పేట నుండి ఎల్‌ బి.నగర్‌ వరకూ 
16 కి.మీ. - 2018 సెప్టెంబర్‌ 24 


మెట్రో రైలు మార్గాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ 
ఇ.ఎస్‌. ఎల్‌. నరసింహన్‌ ప్రారంభించారు. 


అమీర్‌పేట నుండి హైటెక్‌ సిటీ స్టేషన్‌ వరకూ 
10 కి.మీ. - 2019 మార్చి 20 

మెట్రో రైలు మార్గాన్ని అప్పటి రాష్ట్ర గవర్నర్‌ 
ఇ.ఎస్‌. ఎల్‌. నరసింహన్‌ ప్రారంభించారు. 
హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం వరకు 

1.5 కి.మీ. - 2019 నవంబరు 29 


మెట్రోరైలు మార్గాన్ని రాష్ట పురపాలక శాఖ 
మంత్రి కే.టీ. రామారావు హైటెక్‌సిటి 
మెట్రోరైలు స్టేషన్‌ నుండి పచ్చజెండా 
ఊపి ప్రారంభించారు. 

సికింద్రాబాద్‌ జెబిఎస్‌-ఎంజిబిఎస్‌ 

11 కి.మీ. 2020 ఫిబ్రవరి 7 


మెట్రోరైలు మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
సికింద్రాబాద్‌ జెబిఎస్‌ స్టేషన్‌ దగ్గర ప్రారంభించారు. 


మెట్రో ప్రాజెక్టు - 2వ దశ 

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో 
కారిడార్‌ (31 కిమి) 

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు 2022 
డిశెంబర్‌ 9న రాయదుర్గం మె స్టేషన్‌ సమీపంలో 
శంకుస్థాపన చేశారు. విమానాశ్రయంలో ట్రాఫిక్‌ 
రోజురోజుకీ పెరిగిపోతోంది. గత పాలకుల 
నిర్లక్ష్యంతో ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో కనెక్టివిటీ లేదు. 
నేడు ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకి వంద శాతం 
రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ, జీఎంఆర్‌ నిధులతో 


9 బూన్‌ 2023 


శ్రీకారం చుట్టడం నాకెంతో సంతోషంగా వుంది అని 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. 


ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రో కారిడార్‌ ప్రాజెక్టు 
ముఖ్యాంశాలు 


మొత్తం దూరం 31 కిమీ 
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 6,250 కోట్లు 
రాయదుర్గం మెట్రో స్టేషన్‌ నుంచి 
బయోడైవర్సిటీ పార్క్‌ జంక్షన్‌, భాజాగూడా, 
నానక్‌రామ్‌గూడా జెంక్షన్‌, ఓఆర్‌ఆర్‌ మీదుగా 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం 
వరకూ 
ఆకాశమార్గం (పిల్లర్ల పై ఎలివేటెడ్‌) 29.3 కిమీ 
భూగర్భం “(ఎయిర్‌పోర్ట్‌ స్థలంలో) 1.7. కిమీ 
గరిష్ట వేగం 120 కిమీ. ప్రయాణ సమయం 26 
నిముషాలు 
సత్వరమే పనులు ప్రారంభం - పనులు పూర్తికి 
నిర్దేశించిన గడువు: మూడేండ్లు. 
అత్యాధునిక సౌకర్యాల కల్పన 
ప్లాట్‌ఫాంపై భద్రత కోసం అద్దాలతో కూడిన ప్లాట్‌ఫాం స్కీన్‌ డోర్స్‌ 
ఏర్పాటు, 
స్టేషన్‌లో విమాన రాకపోకల సమాచారం తెలిపే బోర్డుల ఏర్పాటు 
ఎక్కువ వేగం కోసం ఎయిరో డైనమిక్‌ టైన్‌ 
ప్రారంభంలో 3 కార్‌ టైన్ల ఏర్పాటు, తర్వాత రద్దీని బట్టి 6 కార్‌ 
టైన్‌లకు పెంపు 
తొలుత రద్దీ ఉన్న సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు, రద్దీ 
లేని సమయంలో ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు నడుపుతారు. 
భవిష్యత్తులో రద్దీ ఉన్న సమయంలో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు, 
రద్దీ లేని సమయాలలో ప్రతి 5 నిమిషాలకు ఒక రైలు ఉందేలా 
చర్యలు 
విమాన ప్రయాణం చేసేవారికి రాయదుర్గం రైల్వే స్టేష న్‌లోనే 
సెక్యూరిటీ ప్కీనింగ్‌ చేసుకోవచ్చు. 
భవిష్యత్తులో ఈ సౌకర్యాన్ని మరిన్ని మెట్రో స్టేషన్లకు విస్తరించే 
ప్రతిపాదన చెక్‌ ఇన్‌, బ్యాగేజి చెక్‌ ఇన్‌ లాంటి సౌకర్యాలు ముందుగా 
రాయదుర్గం స్టేషన్‌లో ఏర్పాటు 
అధునాతన టిక్కెటింగ్‌ వ్యవస్థ 
సిటీ మెట్రో మరి ఇతర ప్రయాణ పద్ధతులతో సమీకృత ఒకే స్మార్ట్‌ 
టిక్కెట్‌ 
తక్కువ బరువుగల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ / అల్యూమినియంతో బోగీల 
తయారీ 

ల్‌ సిడి (స్రీన్‌లు, రూట్‌ మ్యాప్‌ ఇండికేటర్లతో కూడిన ఎయిర్‌ 


85 * తెలంగాణ 


కండిషన్‌ బోగీలు 

ఎయిర్‌ పోర్టు మె స్టేషన్లలోనూ, బోగిలలోనూ 
860 డిగ్రీలలో సిసిటివి కెమెరాలతో నిరంతర నిఘా 
బోగీలలో మరియు డైవర్‌ క్యాబిన్‌లో కూడా పొగ / 
ఫైర్‌ డిటెక్టర్లు 

బ్లోస్టర్‌ లెస్‌ బోగీలు, సెకండరీ ఎయిర్‌ స్టింగ్‌ వల్ల 
ఉత్తమ ప్రయాణ సౌఖ్యం 

అత్యంత ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థ CBTC (Com- 
munication Based Train Control) ఏర్పాటు. 
స్టేషన్‌లలో ఆటోమేటిక్‌ ఫెయిర్‌ కలెక్షన్‌ గేట్లు. ఈ 
కారణంగా సులభంగా ప్రవేశం / నిష్రమణలకు వీలు 
ప్లాట్‌ ఫారమ్‌ స్కీన్‌ డోర్లు ఏర్పాటు చేయడం వల్ల 
ప్రయాణీకులకు మరింత రక్షణ 

అన్ని స్టేషన్లలో విమాన రాకపోకల సమాచార 
ప్రదర్శన 

ఎయిర్‌ పోర్టు మెట్రో స్టే 
ఏర్పాటు 

షాపింగ్‌ సౌకర్యం, ఫుడ్‌ కోర్టుల అందుబాటు, 
సమాచార వినోద కార్యక్రమాలు ఉంటాయి. 


స్టేషన్లలో సమాచార కేంద్రాల 


9 జూన్‌ 2023 


ఈ దివ్వె తరతరాల స్పూర్తి 


పున్నా కృష్ణమూర్తి 


66 నీ కోసం 


నీ ముందు తరాలకోసం 
ప్రాణ త్యాగం చేసిన 
అమర వీరులను తలచుకో 
నీ జీవితాన్ని మలచుకో 


99 


చరిత్ర పూర్వ యుగాల నుంచి ఆధునిక యుగాల వరకూ తమ 
జాతి బౌన్నత్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్మృతి కోసం 
నిర్మించిన గుర్తులు, కట్టడాల వెనుక మౌలిక ఆశయం ఇదే. వీటి 
నిర్మాణాలలో ఒక పరిణామ క్రమం ఉంటుంది. తెలంగాణ 

అమర వీరుల స్మృతి వనం ఈ క్రమంలో ఒక అత్యున్నత కళారూపం. 
ఈ కళారూప శిల్పి రమణారెడ్డి. 


my 


™ 
శ, 


తెలంగాణ అమర వీరుల స్మృతి వనం రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం 
కళాకారులు, శిల్పులు, వాస్తు నిపుణుల నుంచి ప్రతిపాదనలను 
ఆహ్వానించింది. తాను ఒక నమూనాను రూపొందించే 
ముందు రమణారెడ్డి మనసులో మెదిలిన అంశాలివి. 


తెలంగాణ సమాజం, రూపం కంటే సారానికి ప్రాధాన్యతనిస్తుంది. 
మేడారం సమ్మక్క - సారలమ్మ ఇందుకు ఉదాహరణ. తమ కళ్ల ముందు 
సజీవంగా తిరిగిన గిరిజన మహిళలు ఒక మహా సామ్రాజ్యం పై యుద్ధం 
చేసారు. అమరులైనారు. దేవతలైనారు. వీరి పేరుతో రెండేళ్లకు ఒకసారి 
శతాబ్దాలుగా జరుగుతున్న జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి వేలు, లక్షలు, 
కోట్లాది గిరిజనులు, గ్రామీణులు వస్తున్నారు. ఈ దేవతలను దర్శించుకుని 
భక్తులు పరవశిస్తారు. పూనకాలు పోతారు. బండారుగా వ్యవహరించే 
పసుపును, బంగారంగా భావించే బెల్లాన్ని తమ సాంప్రదాయ ఆహారాన్ని 
మొక్కుగా చెల్లించుకుని సంతృప్తితో తిరిగి వెళ్తారు. ఆ గిరిజన దేవతలు ఎలా 
ఉంటారు? కేవలం రెండు వృక్షాల మొద్దులు! రాజులు, చక్రవర్తులు నిర్మించిన 
మహత్తర నిర్మాణాలు ఇంతగా ప్రజలను కదిలించవు. ప్రజలు రూపం కంటే 
సారానికి, కట్టడం కంటే దాని వెనుక ఉన్న కారణానికి విలువను ఇస్తారు. 

తెలంగాణ అమర వీరుల స్మృతి వనం ఎట్లా ఉండాలి? తెలంగాణ ఆకాంక్ష 
మూడు అలలుగా వ్యక్తమైంది. హైదరాబాద్‌ స్టేట్‌ ప్రత్యేకంగా కొనసాగాలనే 
1952 నాటి అభిమతం భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే హోరులో ఎవరికీ 
విన్పించలేదు. రెండవ దశలో 1969లోనూ నూగు యవ్వనపు తీవ ఉద్వేగం, 
పాలకవర్గాల దమనకాండ - అణచివేతలతో నివురు దాచుకుని చల్లారింది. 
మూడవ దశ, పరిపక్వ ప్రణాళికతో అహింసాయుతంగా మొదలైంది. తమ 
ఆశయ సాధన కోసం హింసా కాండకు పాల్పడకుండా, తమ ప్రాణ త్యాగంతో 
నైనా ప్రత్యేక తెలంగాణ రావాలె అనే ఆకాంక్షతో వందలాది యువత 
ప్రాణత్యాగం చేసింది. ఉద్యమ ఫలం అందింది. ప్రత్యేక రాష్టం ఏర్పడింది. 
బంగారు తెలంగాణ దిశగా రాష్టం పురోగమిస్తోంది. 

ఈ నేపథ్యంలో అమర వీరుల స్మృతి వనం ఏ విధంగా ఉండాలి? ఉమ్మడి 
రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో 69 మంది హతులయ్యారు. 360 మందికి 
పైగా అమరులైనారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 72 మందే. తొలిదశ అమర 
వీరుల కోసం గన్‌ పార్క్‌లో, శిల్పి ఎక్కా యాదగిరి రూపకల్పన చేసిన శిల్పం 
తెలంగాణ అమర వీరుల చిహ్నంగా ఉంది. రెండవ దశ ఉద్యమంలో 1340 
మంది చనిపోయారు. ఉమ్మడి ప్రభుత్వ రికార్డులలో సహజంగానే తక్కువగా 
నమోదైనది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాల సందర్భంగా ఉద్యమించిన వారికి, తొలి మలి 
దశలలో ప్రాణాలు అర్చించిన వారికి ఇప్పుడు ఆకృతి ఇవ్వనున్న అమర వీరుల 
స్మృతి వనంలో రూపొందే శిల్పం ప్రతీక కావాలి. అది ఈ మట్టికి సంకేతం 
కావాలి. అమరుల ఆత్మ జ్యోతుల వలె వెలుగొందాలి. ఒక్క చూపుతో మనసు 
నిండాలి. చూసిన క్షణం దివ్యమైన అనుభవం కావాలి. మదిలో జీవితాంతం 
శాశ్వత ముద్ర వేయాలి. స్కృతి వనంలో స్మృతి చిహ్నం ఎట్లా ఉండాలి? ఇంటి 
గూటిలో దీపం వలె ఉండాలి. ప్రపంచంలో ఏ మతస్థులయినా, ఏ ప్రాంతం 
వారైనా తాము ఆరాధించే వారికి నివాళి అర్బించేది దీపంతోనే కదా! అమరుల 
స్కృతి దీపం వలె వెలగాలి. దీపమే అమర వీరుల స్మృతి చిహ్నం కావాలి! 


87 * తెలంగాణ 


ఆ దీపం ఎలా ఉండాలి? స్మృతి చిహ్నాల 
పరంపరలో ఇంతటి అత్యున్నతమైనది మరొకటి లేదు 
అనిపించాలి. దేశ రాజధాని ఢిల్లీ వచ్చిన వారు రాజ్‌ 
ఘాట్‌లో మహాత్మా గాంధీ స్మృతి చిహ్నాన్ని దర్శించిన 
తీరున హైదరాబాద్‌ సందర్శకులు అమరుల స్మృతి 
చిహ్నాన్ని సందర్శించాలి. ఈ స్మృతి చిహ్నాన్ని 
సందర్శించేందుకు హైదరాబాద్‌ రావాలి. 
ప్రపంచంలో ఎత్తైనవి, వెడల్సైనవి, చతురంగా, 
గుండ్రంగా ఎన్నో స్మృతి చిహ్నాలున్నవి. తెలంగాణ 
స్మృతి చిహ్నం ఓవెల్‌ షేప్‌ లో, సమస్త ప్రాణులను, 
ఉద్యమాలను ఉద్భవించిన అండం ఆకృతిలో 
ఉండాలి. అండ పిండ బ్రహ్మాండం వలె ఉండాలి. 
హృదయం వలె ఉండాలి. దీపపు సెమ్మె వలె 
ఉండాలి. అందులో వెలిగే దీపం సందర్శకులను 
చైతన్య పరచాలి. కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. ఆహ్లాద 
పరచాలి. 

మట్టి దివ్వెను అమరుల స్కృతికి సరైన ప్రతీకగా 
ఎంచుకున్నాడు, రమణారెడ్డి. ఆ నిర్మాణం, అందుకు 
ఉపయోగించే వస్తువులు ఏ విధంగా ఉండాలి? 
దాదాపు 80 దేశాలను కళాకారుడిగా పర్యటించాడు 
రమణారెడ్డి. ఒకో దేశపు కళారంగం ఎలా ఉంది? 
వాటిని సంరక్షించే మ్యూజియంలు ఎలా ఉన్నవి. 
(ఫ్రెంచ్‌ ఉద్యమ ప్రతీకలు, ఫ్రీడం ఆఫ్‌ లిబర్టీ తదితర 
మహత్తర మాన్యుమెంట్స్‌ ఏవిధంగా ఉన్నవి? వాటి 
వెనుక చరిత్ర ఏమిటి? అనే జిజ్ఞాసతో పర్యటించాడు. 
ఆ అనుభవాలను ధ్యాన - జ్ఞాన హృదయుడై 
సమీక్షించుకుని, స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ఆకృతి ఇచ్చాడు. 
సరైన నిర్వహణలో స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ నిర్మాణం 
కనీసం వెయ్యేళ్లు చెక్కు చెదరదు. 

దుబాయిలో దాదాపు 150 కోట్ల రూపాయల 
ఖర్చుతో నిర్మించిన “ఫ్యూచర్‌ మ్యూజియం” 
నిర్మించారు. అదీ అండాకారంలోనే ఉంది. 
హృదయా కృతి కాదు. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ప్లేట్‌లను 
అక్కడక్కడా అతుకులు పెట్టి అమర్చారు. ఏక 
రూపుగా వెల్డింగ్‌ చేయలేదు. అమెరికాలోని చికాగో 
నగరంలో “బీన్‌? ఆకృతిలో 1990 వ దశకంలో 
భారతీయ శిల్పి అనీష్‌ కపూర్‌ రూపొందించిన, 300 
కోట్ల రూపాయలతో నిర్మించిన స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ 
ఆకృతి ఉంది. దాన్ని క్లౌడ్‌ గేట్‌ అంటున్నారు. ఈ 
శిల్పం చిన్నది. అమర్చిన ప్లేట్లలో వంపులు (కర్చ్‌) 
లేవు. పైగా రెండు పర్యాయాలు మార్చవలసి 
వచ్చింది. తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం 
ఎలా ఉండాలి? చేతన లేని వస్తువులు నిలువుగా 


9 జూన్‌ 2023 


ఉంటాయి. అడ్డంగా ఉంటాయి. వంపు సొంపులు జీవులకే ప్రత్యేకం. 
ఆకృతిలో, నిర్మాణ శైలిలో వినూత్నంగా ఉండాలి. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ ప్లేట్స్‌ 
అన్నీ పూర్తిగా వెల్టింగ్‌ చేసిన ఒకే ఆకృతిగా ఫినిషింగ్‌ చేసిన వంపు 
సొంపుల కరవేచర్స్‌తో జీవంతో తొణికిసలాడే వైవిధ్య భవంతిగా ఉండాలి. 

రమణారెడ్డి ఊహలకు ఆకృతి వచ్చింది. అందమైన పరిసరాలను 
మరింత అందంగా, అర్థవంతంగా, తీర్చిదిద్దడం రమణా రెడ్డి ప్రత్యేకత. 
హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్ళే టాంక్‌ బండ్‌ మలుపుకు కొంచెం 
ముందు. పాత ఫిషరీస్‌ కార్యాలయాన్ని ఆనుకుని, దాదాపు మూడున్నర 
ఎకరాల స్థలం. ఒక వైపు బూర్గుల రామకృష్ణారావ్‌ భవనం. పక్కనే 
లుంబినీ పార్క్‌ ఎదురుగా నూతన సచివాలయం. యాభై అడుగుల 
వెడల్పైన బోట్స్‌ క్లబ్‌ రోడ్డు నుంచి 2.85 లక్షల చదరపు అడుగుల 
నిర్మాణం. 85,000 స్వ్వేర్‌ ఫీట్‌లలో స్టీలు భవనం. 

స్మారక భవనం హుస్సేన్‌సాగర్‌ తీరంలో ప్రతిపాదించిన నేపథ్యంలో 
నేల తీరును ఆధునిక పరిశోధనలు చేసి, అక్కడ వీచే గాలి తీవ్రతను 
పరిశీలించి నిర్మాణపు బరువు తట్టుకునే ఫౌండేషన్‌, జలాశయం నుంచి 
వచ్చే రసాయనిక గాలులకు దెబ్బతినని రీతిలో భవనానికి వినియోగించిన 
స్టెయిన్‌ లెస్‌ తదితర లోహాలకు సంకల్పించిన కెమికల్‌ ట్రీట్‌మెంట్‌ . 

రెండు ఫ్లోర్లు భూగర్భంలో పార్మింగు. మూడు వందల ఫోర్‌ వీలర్స్‌, 
ఆరు వందల టూ వీలర్స్‌ పార్క్‌ చేసుకునే వసతి. వీటిపై విశాలమైన 
టెర్రాస్‌ గార్డెన్‌. ఫౌంటెన్‌ జలాశయంలో 24 క్యారట్స్‌ ఒరిజినల్‌ గోల్డ్‌ 
పూతతో 7.5 అడుగుల బంగారు తెలంగాణ తల్లి విగ్రహం చల్లని ఆశీస్సు 
లను చిలుకుతూ. కొత్త అర్థాలను స్పురిస్తూ లోటస్‌ పాండ్‌. 316 ఎల్‌ 
గ్రేడ్‌ అత్యుత్తమ నాణ్యత కలిగిన 4 ఎం.ఎం. మందపు స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ 
తో ఎటువంటి ఆతుకులు లేని విధంగా వెల్దింగ్‌ చేసిన, అద్దాన్ని 
తలదన్నేలా ఆరు అంతస్తుల భవనం. (ప్రవేశ భవనం మూడవ అంతస్తులో 
గ్రౌండ్‌ ఫ్లోర్‌. ఈ నేలకు ప్రత్యేకత ఉన్నది. తొలి - మలిదశ తెలంగాణ 
ఉద్యమాల్లో పాల్గొన్న ఆర్య సామాజికుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, 
దివంగత కొండా లక్ష్మణ్‌ బాపూజీ నివసించిన “జల దృశ్యం”. ఇక్కడే 


88 * తెలంగాణ 


తెలంగాణ ఉద్యమానికి సమాలోచనలు జరిగాయి. ఉద్యమ 
పార్టీ ఏర్పడింది. ఈ నేలపై అమర వీరుల స్మృతి వనం 
ఏర్పడడం “ఉద్యమ న్యాయం”. 

భవంతి గ్రౌండ్‌ ఫోర్‌లోకి సందర్శకులు ప్రవేశించగానే 
మ్యూజియం. తర తరాల తెలంగాణ దృశ్యమానం 
అవుతుంది. భౌగోళికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా 
తెలంగాణ గురించిన కళాకృతులు, చిత్రపటాలు 
ఉంటాయి. ఈ తరానికి చెందిన యువతకు ఇప్పటి 
తెలంగాణ స్వప్నం నిజం కావడం వెనుక ఎందరి కన్నీళ్ళు, 
రక్త ధారలు ప్రవహించాయో తెలిసే రీతిలో ఉంటాయి. 
తొలి అంతస్తు మధ్యలో నూరు మందికి పైగా కూర్చొని 
తెలంగాణ గురించిన డాక్యుమెంటరీలు, సినిమాలు చూసి 
చర్చించుకునే వీలుగా డిజిటల్‌ హాల్‌. సాధారణంగా 
అమరుల స్మృతి చిహ్నాలకు నివాళి అర్చించే ప్రదేశాలు 
బహిరంగ ప్రదేశాలలో ఉంటాయి. ఒకో పర్యాయం 
ఎండ-వానలు, అనుకూలించని వాతావరణ పరిస్థితులు 
ఏర్పడతాయి. తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం వద్ద 
ఈ సమస్యలు ఉండవు. ఆరు వందల ఏభై మంది 
సౌకర్యంగా కూర్చొని అమరులకు నివాళి అర్పించే 
విశాలమైన సమావేశ మందిరం ఇక్కడి ప్రత్యేకత. భవనం 
మొత్తం సెంట్రల్‌ ఏసి. తెలంగాణలో కరెంట్‌ సమస్య 
లేకపోయినా పూర్తి భవనానికి అవసరమైన ఆటోమేటిక్‌ 
విద్యుత్‌ జనరేటర్‌. 

ఇక్కడ నుంచి ఎస్కలేటర్‌ పై నాలుగవ అంతస్తుకు 
చేరుకోవచ్చు. ప్రతి అంతస్తుకు టేకుతో తీర్చి దిద్దిన మెట్ల 
వరుస. అత్యవసర ద్వారాలు. పై అంతస్తులో రెస్టారెంట్‌. 
చుట్టూ కేన్‌ స్పేస్‌ ఉంటుంది. స్నాక్స్‌ తింటూ, భోజనం 
చేస్తూ వినూత్న కాంతులతో తాము కూర్చొన్న అండాకారపు 


* జూన్‌ 2023 


దివ్వె మధ్య లోంచి 26 మీటర్ల ఎత్తు, సూర్య చంద్రులు, నక్షత్రాల వెలుగులో 
ఎన్నటికి ఆరని ఉజ్వలంగా ప్రకాశించే జ్వాల. ఈ జ్వాలను పరిరక్షించే 
ఇంధనం దివ్వె, మధ్యలో ఆశీనులమైన తామే సుమా అని గుర్తు చేసే మహత్తర 
అనుభవం. 

రమణారెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. డ్రాయింగులు, త్రీ డైమన్నన్స్‌ 
కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌, బ్లూ ప్రింట్లు తీసుకుని. ఆలోచన నుంచి ఆకృతి వరకు 
సవివర నివేదిక (డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) చూపుతూ వివరించారు. ఎట్లా 
ఉండాలని అకున్నానో ఖచ్చితంగా అట్లా ఉంది అన్నారు కేసీఆర్‌. 

ప్రపంచంలో ఏ స్మృతి చిహ్నంతో పోల్చినా ఇది లా జవాబ్‌. ప్రత్యేకమైనది, 
అత్యున్నతమైనది అన్నారు. హైదరాబాద్‌ పురాతన చరిత్రకు ఒక గోల్కొండ, 
ఆ తరువాత చార్మినార్‌, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన అనంతరం అమర వీరుల 
స్మృతి వనం ఒక లాండ్‌ మార్క్‌ కానున్నదని ముఖ్యమంత్రి ప్రశంసించారు. 
ఈ మహత్తర నిర్మాణంలో భవన నిర్మాతలు, రా మెటీరియల్స్‌ సరఫరా చేసిన 
వారు, ఇంజనీర్లు, వందలాది నిపుణులు, శ్రామికులు, వివిధ మంత్రిత్వ శాఖల 
సారధ్యంలో పర్యవేక్షణ, సందర్భాన్ని బట్టి ముఖ్య మంత్రి సందర్శన.. ఆ 
తరువాత నేటి చరిత్ర. 

అమర వీరుల స్మృతి వనం ఆరవ అంతస్తు నుంచి 360 డిగ్రీల 
పరిసరాలను చూస్తే ఎలా ఉంటుంది? 'జలాశయాలను చేపలతో నింపినట్లు 
నా నగరాన్ని ప్రజలతో నింపు ప్రభూ” అని ప్రార్థించిన హైదరాబాద్‌ నగర 
నిర్మాత కులీ కుతుబ్‌ షా (1565-1612) ముందుగా గుర్తొస్తారు. జంట 
నగరాల మధ్య 24 చదరపు కిమీ: వైశాల్యంలో కేంద్ర స్థానంలో బుద్దుని 
విగ్రహం బహు జన హితాయ - బహు జన సుఖాయ” అని ప్రబోధిస్తుంది. 
బుద్దుని తన మార్గదర్శకునిగా భావించిన డా. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 
పేరుతో ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం 
కనిపిస్తుంది. పార్లమెంటు ఆకృతిలో మలచిన వేదికపై నిలుచున్న భారత 
రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్‌ విగ్రహం 125 అడుగుల ఎత్తులో 
సమున్నతంగా కనిపిస్తుంది. సంజీవయ్య పార్క్‌లో 291 అడుగుల ఎత్తైన 
రెపరెపలాడే జాతీయ జెండా కనిపిస్తుంది. కొంచెం దృష్టి సారిస్తే బిర్లా టెంపుల్‌ 


89 * తెలంగాణ 


ఆ వెనుక నౌబత్‌ పహాడ్‌ ఊహకు అందుతుంది. 

స్కృతి వనం నుంచి చుట్టూ చూస్తే కనిపించే 
అద్భుతమైన పరిసరాలు, హుస్సేన్‌సాగర్‌ చుట్టూ 
ఎటునుంచి చూసినా కనిపిస్తాయా. అవును 
కనిపిస్తాయి. అమర వీరుల స్మృతి వనాన్ని ౩60 
డిగ్రీల వృత్తంలో ఎటునుంచి చూసినా అన్నీ స్టెయిన్‌ 
లెస్‌ స్టీల్‌ భవంతిపై సౌందర్య భరితంగా కనిపిస్తాయి. 
ఆకాశంలో కదలాడే మేఘాలు, తిరుగాడే విమా 
నాలు, జలాశయంలో లాంచీ కదలికలు, సూర్య 
చంద్రుల కాంతిలో, నక్షత్రాల మిణుకు మిణుకు 
వెలుతురులలో కన్పిస్తాయి. ఒకపరికొకపరి వయ్యా 
రమై అన్నట్లుగా, ప్రతి క్షణం వినూత్నంగా. 

తెలంగాణ అమర వీరుల స్ఫృతి వనం, దివ్వె 
ఆకృతిలోని స్టెయిన్‌ లెస్‌ భవంతి ప్రపంచంలోనే 
ప్రయోగాత్మకమైనదిగా, అనేక విభాగాలలో ప్రపంచ 
రికార్డులు సృష్టించనున్నది. రూప శిల్పి రమణారెడ్డి, 
పసితనంలో సొంతూరు లకుడారంలో మట్టి శిల్పాలు 
చేశాడు. ఆ మట్టి చేతులే తెలంగాణ మట్టినుంచి 
ఉద్భవించిన అమర వీరుల త్యాగాలకు అజరామర 
స్మృతి చిహ్నాన్ని రూపొందించాయి. 

'సృృతి చిహ్నం అంటే కేవలం కట్టడం కాదు. 
డాక్యుమెంట్లు, పుస్తకాలు మాత్రమే కాదు. ఒక 
సాంస్కృతిక సంగమం. స్కృతి చిహ్నాల గురించి 
ప్రపంచంలో అందరూ అంగీకరించే ఒక నిర్వచనం 
తెలంగాణ అమర వీరుల స్కృతి వనానికి, భవంతికి 
పూర్తిగా వర్తిస్తుంది. 


9 జూన్‌ 2023 


neh - = 


( 
కీర్తి కిరీటం.. ఇ 


యాదాద్రి పునర్విర్మాణం తెలంగాణ ప్రాంత ఆలయ వైభవ శోభకు 
అందమైన అలంకారం.. యాదాద్రి పునర్నిర్మాణం తెలంగాణ ప్రాంత 
ధార్మిక యోగానికి తార్కాణం.. యాదాద్రి పునరిర్మాణం తెలంగాణ 
ప్రాంత సనాతన సాంస్కృతిక జీవన వికాసానికి నిలువుటద్దం... 
అటువంటి యాదాద్రి పునర్నిర్మాణ స్వప్నం సాకారమై సంవత్సరం 
పూర్తయింది. అయితే ఆ సంవత్సరం వెనుకనున్న అవిరళ కృషి దాదాపు 
ఎనిమిదేళ్లు. ఆ ఎనిమిదేళ్ల శ్రమను తొలిదశ నుండి సంపూర్ణ 
దశవరకు ఒక్కసారి స్మరించుకుంటే ఆనందభాష్పాలు 

రాక మానవు సగటు తెలంగాణ వాసులకు. 


2014 జూన్‌ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం సీఎం 
కేసీఆర్‌ వెనువెంటనే శ్రీకారం చుట్టిన గొప్ప కార్యాల్లో యాదాద్రి 
పునర్నిర్మాణం ప్రధానమైనది. యాదాద్రి పునర్నిర్మాణానికి సంబంధించిన 
ప్రణాళిక రూపకల్పనకు దాదాపు సంవత్సర కాలం పట్టింది. ఆగమ, 
వాస్తు శాస్త్రాల ప్రకారం ఉండేలా నిర్మాణ పరమైన శాస్త్రోక్త పరిశీలనకు 
గాను అనుభవజ్ఞులైన స్తపతులను, సాంకేతికమైన నిర్మాణ పరిశీలనకు 
గాను నిష్టాతులైన ఇంజనీరింగ్‌ చీఫ్‌ల సహకారం తీసుకున్నారు. ఈ 
సమస్త క్రియాశీల కార్యాన్ని నిర్వర్తించేందుకు యాదగిరి గుట్ట టెంపుల్‌ 
డెవలప్‌మెంట్‌ అథారిటీని ప్రత్యేకంగా నెలకొల్పి... దానికి తామే ఛైర్మన్‌గా 
వ్యవహరించారు సీఎం కేసీఆర్‌. పాలనాపరంగా ఇతరత్రా బాధ్యతలు 
ఎన్ని ఉన్నా. వాటన్నిటికీ న్యాయం చేస్తూనే యాదాద్రి పునర్నిర్మాణ 


90 * తెలంగాణ 


1 | 

పనులను తమ భుజాలపై వేసుకున్నారు సీఎం కేసీఆర్‌. 
పునర్నిర్మాణంలో తమకు వెన్నుదన్నుగా ఉందేందుకు 
యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి వైస్‌ 
ఛైర్మన్‌గా, సీఈఓగా ఆధునికతతో కూడిన అభివృద్ధికి 
కేరాఫ్‌ అడ్రస్‌ వంటి సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌ (విశ్రాంత) 
అధికారి జి.కిషన్‌ రావును నియమించారు సీఎం కేసీఆర్‌. 

యాదాద్రి పర్వత ప్రాంత సామర్థ్య స్థితిని పరిగణలోకి 
తీసుకుని.. నిపుణుల సారథ్యంలో అన్ని రకాల జాగ్రత్త 
లతో.. ఆలయ నిర్మాణ ప్లాన్‌ రూపొందించారు. స్వయంగా 
సీఎం కేసీఆర్‌ ఆనాటి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌ నరసింహన్‌ 
వద్దకు వెళ్లి.. వారికి ఆ ప్లాన్‌ చూపి.. ఆశీస్సులు తీసుకుని 
పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. 

యాదాద్రి పునర్నిర్మాణ వైభవం కనీసం వెయ్యి 
సంవత్సరాల వరకు ఉండాలనే సంకల్పం దిశగా సీఎం 
కేసీఆర్‌ అడుగులు వేశారు. వెయ్యేళ్లకుపైగా ఆలయ వైభవం 
వెలుగొందడం కోసం... పూర్వం కాకతీయులు, చాళుక్యుల 
కాలంలోని ఆలయ రాతి నిర్మాణాలు పటిష్టంగా ఉండ 
డానికి గల కారణాలను అధ్యయనం చేసి... ఆలయ 
పునర్నిర్మాణానికి మట్టి ఇటుకలు కాకుందా.. రాతి 
కట్టడాల్లో సర్వ (శ్రేష్టమైన కృష్ణ శిలను వాడారు. మట్టి 
ఇటుకలతో నిర్మిస్తే యాభై ఏళ్ల నుండి ఎనభై ఏళ్ల వరకు 
ఉండవచ్చు.. కృష్ణ శిల అయితే కనీసం వెయ్యేళ్ళు లేదా 
అంతకు మించి కూడా ఉండవచ్చు. అందుకే కృష్ణ శిలను 
ఎంచుకునే నిర్ణయం తీసుకున్నారు. సిమెంట్‌ బాండేజ్‌ 
సమర్థవంతంగా కృష్ణ రాతి ఇటుకలను నిలబెట్టలేవు. 
వెయ్యేళ్ళ పాటు కృష్ణ రాతి ఇటుకల బాండేజ్‌ నిలబెట్టగలిగే 


9 జూన్‌ 2023 


విషయమై... రాతి కట్టడాల బాండేజ్‌ కోసం కాకతీయులు, చాళుక్యుల కాలంలో 
అనుసరించిన విధానాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి.. ఆ విధానం కృష్ణ 
రాతి ఇటుకలకు, ఏ రకంగా ఉంటుందోనన్న విషయాన్ని సాంకేతికంగా 
అధ్యయనం చేసి, రాతి ఇటుకలను సమర్ధవంతంగా జత చేయగలిగేలా.. 
సంప్రదాయ పద్ధతిలో సున్నం, బెల్లం, కరక్మాయలు, కొబ్బరిపీచు మొదలైనవి 
మిశ్రమంగా చేసి.. ఆ మిశ్రమాన్ని కృష్ణ రాతి ఇటుకల బాండేజ్‌ కోసం వాడారు. 
ఈ సంప్రదాయ పద్ధతిలో కృష్ణ రాతి కట్టడాలు వెయ్యేళ్లు సమర్ధవంతంగా 
నిలిచే అవకాశం ఉంటుంది. 

దేవాలయ పునర్నిర్మాణం చేబట్టే ముందు తాత్కాలిక బాలాలయం ఏర్పాటు 
చేస్తారు. పునర్నిర్మాణం పూర్తయ్యే వరకు భక్తుల దర్శనార్థం అక్కడే సమస్త 
అర్చనాదికాలు నిర్వర్తిస్తారు. పునర్నిర్మాణానంతరం (ప్రధాన గర్భాలయ 
దర్శనాలను యథావిధిగా ప్రారంభిస్తారు. యాదాద్రి పునర్నిర్మాణ సందర్భంలో 
ఈ శాస్త్రోక్త ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు జరక్కుండా తగిన జాగ్రత్తలను 
తీసుకున్నారు. ప్రధాన గర్భగుడిలోని మూలవిరాట్‌ దర్శనం చేసుకుంటున్న 
అనుభూతి కలిగేలా బాలాలయం ఏర్పాటు చేయించారు. 

టెంపుల్‌ టూరిజం కింద జాతీయస్థాయిలో ఆథ్యాత్మిక పర్యాటక కేంద్రంగా 
తీర్చిదిద్దే క్రమంలో.. భద్రత పరంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ 
సహకారంతో.. ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసి.. భక్తుల 
దర్శనం మొదలుకొని ప్రతి కదలికపై, యాదాద్రికి వచ్చే ప్రతి వాహన 
రాకపోకలపై నిఘా వుండే విధంగా.. పటిష్టమైన జాగ్రత్తలు తీసుకునేలా 
వ్యవస్థను రూపొందించారు. రవాణా విషయంలో ఇబ్బంది కలగకుండా 
రోడ్లను విశాలంగా నిర్మించి ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. 
పూర్తిస్థాయిలో ఇతరత్రా అన్నిరకాల వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్‌ 
స్వయంగా వెళ్ళి దర్శన క్యూలైన్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. వృద్దులకు, 
వికలాంగులకు, చిన్న పిల్లలకు, (స్రీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 
వుండేలా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేసేలా సూచనలిచ్చారు. భక్తి యోగ 
తత్త్వం ద్వారా ప్రజలను సన్మార్గంలోకి నడిపించేలా.. యాదాద్రికి వచ్చిన భక్తుల్లో 
కనీసం లక్షమందికి పైగా భక్తులు పండితోత్తముల ప్రవచనాలు వినగలిగేలా 
తగిన అవకాశం కల్పించారు. మండల దీక్షాపరులకు ప్రత్యేక మండపాలు, 
స్నానాలకు ప్రత్యేక వసతితో పాటు తలనీలాల సమర్పణకు విశాలమైన 
కళ్యాణకట్ట, ఉచిత వసతి సదుపాయాలు, అన్న ప్రసాదాలయ మండపం, 
ప్రత్యేక లడ్డు కౌంటర్లు.. ఇలా సమస్త సదుపాయాలను ఏర్పరచారు. 

ఇలా యాదాద్రి విషయంలో తామే స్వయంగా నిర్మాణ పనులను 
పర్యవేక్షిస్తూ... సమస్తం విజయవంతంగా పూర్తిచేయించి.. గత సంవత్సరం 
మార్చి ఇరవై ఎనిమిదిన నూతన యాదాద్రి దేవాలయ ప్రారంభోత్సవం 
చేయించారు ముఖ్యమంత్రివర్యులు. నాటి నుండి నేటి వరకూ డీ లక్ష్మీ 
నరసింహ స్వామి వారిని సమస్త భక్త జనులందరు దర్శించుకుంటూ పునీతులౌ 
తున్నారు. ఇవాళ్టికీ యాదద్రి విషయంలో ఏ లోటూ రాకుండా ప్రత్యేకంగా 
నిధులు విడుదల చేస్తూ స్వామివారి సేవకునిగా... తాము తరిస్తూ భక్తులను 
తరింపజేస్తున్నారు సీఎం కేసీఆర్‌. 

ఇదిలా వుంటే యాదాద్రి పర్వత ప్రాంతంలో పునర్నిర్మాణం కారణంగా 
పూర్వ యాదాద్రికి చెందిన చిరు వ్యాపారులందరూ తమ ఉపాధిని కోల్పో 
యారు. వారి వ్యధను అర్ధం చేసుకుని మానవతా దృక్పథంతో నష్ట పరిహారం 


91 * తెలంగాణ 


కింద డబ్బుతో పాటుగా.. కొండ కింద దిగువన 
ఆనుకుని ఉన్న జాగలో ఇళ్లు కట్టించి ఇచ్చి మరీ.. 
వారి జీవనోపాధికి తగిన ఏర్పాట్లు చేశారు సీఎం 
కేసీఆర్‌. విశాల హృదయంతో సీఎం తీసుకున్న ఈ 
నిర్ణయం హృదయపూర్వకంగా అభినందనీయమే. 
ఇకపోతే యాదాద్రి విషయంలో చరిత్రలోనే ఒక 
అరుదైన ఘట్టానికి నెలవైన విషయాన్ని సాధించారు. 
అదేమిటంటే ఆలయ ప్రాంగణంలోని శిల్ప కళాచా 
తుర్యం, ఆలయ భద్రత, ఆలయ శుచి, ఆలయ 
నిర్మాణపరమైన అన్ని వ్యవహారాలను పరిశీలించి 
ఐ.ఎస్‌.ఓ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దేవాలయ నిర్మాణ 


విషయమై దేశంలోనే ఇది అరుదైన రికార్డ్‌. సీఎం 
కేసీఆర్‌ అంకితభావంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని 
చేపట్టారనడానికి ఈ అరుదైన రికార్డ్‌ సాక్ష్యంగా 
నిలుస్తుంది. 

దేవాలయాలు అంటే భక్తి మాత్రమే కాదు. అవి 
ఆయా ప్రాంతాల పూర్వవైభవాలకు, సనాతన 
సాంస్కృతిక వైభవాలకు ఆలవాలాలు. అటువంటి 
ఆలయాలను సంరక్షించుకోవడం అనేది మన పూర్వీ 
కుల ఉన్నతమైన జీవనవైభవ వారసత్వాన్ని 
కాపాడుకుని.. భావితరాలకు ఆ జీవనవైభవ సంవి 
ధానాన్ని అర్ధం చేసుకుని అందిపుచ్చుకునే అవకాశం 
కల్పించడమె. ఇంతటి బృహత్తర వైభవానికి 
యాదాద్రి పునర్నిర్మాణం ద్వారా శ్రీకారం చుట్టి 
విజయం సాధించారు సీఎం కేసీఆర్‌. 

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం సకల 
కేసీఆర్‌ యుద్ధప్రాతిపదికన చేబట్టిన అతి పెద్ద 
లక్ష్యాలు రెండు. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్‌, రెండు 
యాదాద్రి పునర్నిర్మాణం. మొదటి దశ ముఖ్య 
మంత్రిగా తమ కాలపరిమితిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ 
ఒక మైలురాయిగా నిలిస్తే. రెండవ దశ ముఖ్య 
మంత్రిగా తమ కాలపరిమితిలో సీ.ఎం కేసీఆర్‌కు 
యాదాద్రి కీర్తి కిరీటంలా నిలిచిందనడంలో 
ఏమాత్రం అతిశయోక్తి లేదు. అ 


9 జూన్‌ 2023 


పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఒక కల. అలాంటిది 
విదేశీవిద్య చదవాలంటే అది అసాధ్యం. అలాంటి 
అసాధ్యమైన పనులను సుసాధ్యం చేస్తూ తెలంగాణ 
ప్రభుత్వం పేద విద్యార్థులను విదేశాలలో చదువుకునేలా 
ప్రోత్సాహమందిస్తున్నది. ఎందరో విద్యార్థులను 
విదేశీ విద్య చదవుకునేలా చేసి జీవితంలో వారు ఎంతో 
ఎత్తుకు ఎదిగేలా చేస్తున్నది. దీనితో ఉన్నతస్థాయికి 
ఎదిగిన ఎందరో తెలంగాణ ప్రభుత్వాన్ని వేనోళ్ళ 
పొగుడుతున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల 
చంద్రశేఖరరావు దాతృత్వాన్ని మెచ్చుకుంటున్నారు. 


92 * తెలంగాణ 


ఎంతో చురుకైన విద్యార్థులు ప్రతిభ ఉండికూడా ఆర్థిక 
స్తోమత లేక చదువులకు దూరమవుతున్న వారిని అక్కున 
చేర్చుకుని వారి ఉన్నత చదువు కల సాకారం చేసేందుకు రాష్ట 
సర్మారు సాయమందిస్తున్నది. ఆర్థిక సమస్యతో ఏ ఒక్క విద్యార్థి 
విదేశీ విద్యకు దూరం కాకూడదని ఉపకార వేతనంతో 
కొండంత భరోసానిస్తున్నది. గత పాలకుల హయాంలో కేవలం 
రూ.10 లక్షలు మాత్రమే ఉన్న ఓవర్సీస్‌ స్మాలర్‌షిప్‌ను రూ.20 
లక్షలకు పెంచి ఎస్సీ, ఎస్టీ, వీసీ, మైనార్టీల, ఈవీసీ 
విద్యార్థులకూ వర్తింపజేస్తున్నది. ఈ స్మాలర్‌షిప్‌ వల్ల (ప్రతి 
సంవత్సరం ఎంతో మంది పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత 
చదువులుపూర్తి చేసి అక్కడే కొలువుల్లో చేరి తమ భవిష్యత్తుకు 
బంగారు బాటలు వేసుకుంటున్నారు. 

ఆర్థిక స్తోముతతో సంబంధం లేకుండా bo 2 
చదువు తనరువాటితో ఉండాలన్న లక్ష్యంతో సీ సీఎం కేసీఆ 
తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పథకానికి అంకురార్పణ Sn 
బడుగు వర్గాలకు అంబేద్కర్‌ పేరిట, అలహిస వరల వారికి 
జ్యోతిబా పూలే పేరిట, మైనార్టీలకు కేసీఆర్‌ పేరిట ఓవర్‌సీస్‌ 
విద్యా పథకం, బ్రాహ్మణులకు వివేకానంద విదేశీ విద్యా పథకం 
తదితర పథకాలు మొదలు పెట్టారు. స్థానికంగా విద్యారంగం 
లో అత్యున్నత ప్రతిభ చూపి” సొర కకత అభివృద్ధిని 
సాధించి విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు ఉత్సాహం చూపే 
విద్యార్థులకు ఊతంగా నిలిచేందుకు ఈ పథకాలను మొదలు 
పెట్టారు. విదేశాల్లోని పేరెన్నికగన్న సాంకేతిక నైపుణ్య కోర్సుల్లో, 
వైద్య కోర్సుల్లో చేరేందుకు సిద్ధపడే విద్యార్థులకు రూ.20 
లక్షలకు పైగా ఉపకార వేతనాలు అందించడంతో పాటు, 
వారికి విమాన టికెట్‌, ఇతర సదుపాయాలకు కొంత నగదును 
అందించే మహత్తర పథకం ఇది. ఇప్పటివరకు అనేక 

మంది విద్యార్థులు విదేశాల్లోని గొప్ప గొప్ప విశ్వవిద్యా 
లయాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. కొందరు పూర్తి 
చేసి ప్రఖ్యాతిగాంచిన కంపెనీల్లో ఉన్నత స్థాయి 
ఉద్యోగాలు చేస్తున్నారు. 

అమెరికా, బ్రిటన్‌, ఆగష్టేలియా, కెనడా, 
సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, 
దక్షిణ కొరియా దేశాల్లో మాస్టర్స్‌, పీజీ, పీహెచ్‌డీ 
కోర్సులు చదివే వారికి ఒక్కో విద్యార్థికి రూ. 20 
లక్షల వరకు సాయం అందించి ప్రోత్సహిస్తున్నది. 
ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి 
్‌ దాకా కొన్ని వేల మంది విద్యార్థులు లబ్ది 


సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను పూర్తి 


చేసుకొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దు 
కుంటున్నారు. విదేశాల్లో మంచి కొలువులు 


9 బూన్‌ 2023 


పొంది బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు. ఇప్పటికే 
అమెరికాలోని ఫ్లోరిడా యూనివర్సిటీ టెక్బాల్‌, మిచిగాన్‌ 
టెక్నాలజీ, _ మిన్నీసోటా యూనివర్సిటీలు, _ కెనడాలోని 
కాంకోర్టియా, లేక్‌ హెడ్‌, వాటర్ల్‌ యూనివర్సిటీలు, యూకేలోని 
యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ హంచేరియా, వెస్‌ ఆల్‌ ఇంగ్లాండ్‌ 
బ్రిస్టల్‌ ఫ్రెంచ్‌ క్యాంపస్‌, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌ ఇనిస్టిట్యూట్‌ 
ఆఫ్‌ టెక్నాలజీ, స్విన్ఫోర్న్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ, 
జర్మనీలోని ప్లేన్నర్న్‌ బట్టోవాన్‌ గురికీ, తదితర యూనివర్సిటీల్లో 
ప్రవేశం పొందారు. 


రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు 

ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే విదేశీ విద్యానిధి 
పథకం ఉండేది. అందులో ఒక్కో విద్యార్థికి కేవలం రూ.10 
లక్షల ఆర్థిక సాయం మాత్రమే అందేది. తెలంగాణ వచ్చాక 
వీఆర్‌ఎస్‌ స్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతోపాటు లీసీ, మైనార్ధీ, ఈబీసీ 
విద్యార్థులకు సైతం పథకాన్ని వర్తింపజేసింది. అంతేకాకుండా 
ఒక్కో విద్యార్థికి ఆర్థిక సాయాన్ని రూ. 10 లక్షల నుంచి రూ.20 
లక్షలకు పెంచింది. లబ్దిదారుల కుటుంబ ఆదాయాన్ని సైతం 
రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. గతంలో 
అమెరికా, (బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌ దేశాల్లోనే 
చదువుకొనే అవకాశం ఉండగా.. ఇప్పుడు జర్మనీ, న్యూజిలాండ్‌, 
జపాన్‌, (ఫ్రాన్స్‌, దక్షిణ కొరియాలోనూ చదివే అవకాశం 
కల్పించింది. దీనికి కొన్ని నియమ నిబంధనలు విధించింది. 

విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు 
ఉండాలి. ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే అర్హులు. విద్యార్థి 
దరఖాస్తు చేసే సమయానికి 35 ఏండ్లు దాటకూడదు. డిగ్రీలో 
కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. జీఆర్‌ఈ, జీమాట్‌, 
టోఫెల్‌, ఇంగ్లిష్‌ టెస్ట్‌లో అర్హత సాధించాలి. కనీస స్కోర్‌తో 
ప్రవేశ పరీక్షల్లో అర్హత 'హాధ్రించాలి: విద్యార్థులు గుర్తింపు పొందిన 
విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ పొంది ఉండాలి. ఎంపికైన 
వర్సిటీల్లో ఏడాదిలోగా చేరాలి. 


దరఖాస్తు ఇలా.. 

విద్యార్థులు ఇంటర్‌నెట్‌లో (ఆన్‌లైన్‌లో) దరఖాస్తు 
చేసుకోవాలి. మీసేవ నుంచి జారీ చేసిన కుల, ఆదాయ, జనన 
ధృవీకరణ పత్రాలు జత చేయాలి. ఆధార్‌ కార్డు, నివాస 
ధృవీకరణ, పాస్‌పోర్ట్‌ సైజ్‌ కాపీ, ఎస్సెస్సీ, ఇంటర్‌, డిగ్రీ 
మెమోలు సమర్పించాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 
ఇంటర్వ్యూలో పాల్గొనాలి. ఇందులోఎంపికైన విద్యార్థులకు 
రూ.20 లక్షల సాయం అందుతుంది. మొదటి సంవత్సరం 
రూ.10 లక్షలు, రెండో సంవత్సరం మరో రూ.10 లక్షలు 
అందిస్తారు. అ 


93 * తెలంగాణ 


& 


న. 
భారీ పెట్టుబడులు... 
42వేల ఉద్యోగాలు 


తెలంగాణకు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగ, 
ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఐటీ, 
పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు చేపట్టిన 
ఇంగ్లాండ్‌, అమెరికా దేశాల పర్వటన విజయవంతంగా 
ముగిసింది. రెండు వారాల ఈ పర్యటనలో వివిధ 
కంపెనీల యాజమాన్యాలతో 80కి పైగా సమావేశాలు, 
ఐదు రౌంద్‌ టేబుల్‌ సమావేశాలతో పాటు రెండు 
కాన్ఫరెన్స్‌లలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. 


స్టార్టప్‌ స్టేట్‌గా తొమ్మిదేళ్లలోనే ప్రగతి పథంలో దూసుకుపోతున్న 
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ అంతర్జాతీయ 
కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఈ పెట్టుబడులతో రానున్న 
కాలంలో తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగ, ఉపాధి 
అవకాశాలు ఏర్పడుతాయి. 

ఈ పర్యటన సందర్భంగా ఇంగ్లాండ్‌లోని లండన్‌, 
అమెరికాలోని న్యూయార్క్‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, హెండర్సన్‌, 
బోస్టన్‌లలో 80కి పైగా సమావేశాలకు మంత్రి కేటీఆర్‌ 
హాజరయ్యారు. బ్యాంకింగ్‌, 'ఫైనాన్న్‌యల్‌ సర్వీసె సెస్‌, ఇన్సూరెన్స్‌, 
ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు, మీడియా, here 
ఏరు స్పస్‌, రక్షణ, లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ డివైజెస్‌, డిజిటల్‌ 
సొల్యూషన్స్‌, ఇన్నోవేషన్‌ & డేటా సెంటర్‌, ఆటోమోటివ్‌, ఈవీ 
రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రఖ్యాత అంతర్జాతీయ 
కంపెనీలను కేటీఆర్‌ ఒప్పించారు. 

అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణే 
గమ్యస్థానం అన్న సంగతి కేటీఆర్‌ పర్యటనతో మరోసారి 
రుజువైంది. వినోద రంగంలో అగ్రగామి సంస్థ ఐన వార్నర్‌ బ్రదర్స్‌ - 
డిస్మవరీ, హెల్త్‌ కేర్‌ టెక్నాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ 
(టానిక్‌, ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడుల సంస్థ స్టేట్‌ స్ట్రీట్‌, 
బైన్‌ క్యాపిటల్‌కు చెందిన వీఎక్స్‌ఐ గ్లోబల్‌ సొల్యూషన్స్‌ తో పాటు 
లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ గ్రూప్‌ కంపెనీలు తెలంగాణ ప్రగతి 
ప్రస్థానంలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చాయి. 

సీటితో పాటు క్రీడా పోటీల లైవ్‌ (ప్రీ స్ట్రీమింగ్‌లో నెంబర్‌ వన్‌ 
అంబు గఎజ్‌ఎన్‌, అంధ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన 
టెక్నిప్‌ ఎఫ్‌. ఎం , కన్సల్టింగ్‌, ఫైనాన్నియల్‌ స సంస్థ అలియంట్‌ 
గ్రూప్‌, స్టెమ్‌ సెల్‌ థెరపీలో సె పలిస్ట్‌ అయిన స్టెమ్‌ “క్యూర్స్‌, జాప్‌ 
కాం సు కూడా అ తమ పెట్టుబడి, విస్తరణ 
ప్రణాళికలను ప్రకటించాయి. 


9 జూన్‌ 2023 


“3 ఇతి" 


శ 4 


న్‌ా ల క 


క 


లకు కార్పొరేట్‌ స్తాయి విద్యను అందివ్వడానికి సీఎం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 

సతో మన ఊరు-మనబడి' కారకమానికి చేపట్టింది. మూడు దశలలో మూడేళ్ల పాటు విద్యా శాఖ 

జ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల మౌలిక వసతులను 

మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

పాఠశాలల్లో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, 

విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి 

సరిపడే ఫర్నీచర్‌ అందించడం, పాఠశాలలు మొత్తం 

ah నవీకరించడం, మరమ్మతులు చేయడం, కిచెన్ల ఏర్పాటు, 

| | ఇ... శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌రూంలు ఏర్పాటు 

క్‌ bias ర షత క్‌ షక స స ము | చేయడం, డిజిటల్‌ విద్య వంటి వాటిని అమలు 

యిన గోడలు కనబడేవి. అవి ఇప్పుడు అన్ని హంగులత చేస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో పనుల 
బాధ్యతలను ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. 


ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ 
పాఠశాలల స్థాయిలో ఆధునీకరిస్తున్నారు. దేశ 


94 తెలంగాణ * జూన్‌ 2023 


నిర్మాణమంతా క్లాస్‌ రూమ్‌లోనే పురుడుపోసు కుంటుందని.. అందుకోసమే 
ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతీకరించాలని ప్రభుత్వ దృఢ నిశ్చయం. విస్తృతమైన 
ప్రపంచానికి మన క్లాస్‌ రూమ్‌లను అనుసంధానం చేయాల్సి ఉందని, ఈ 
మేరకు డిజిటల్‌ విద్యలో పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం ఆలోచన. గ్రామీణ 
ప్రాంతాలలో ఈ స్మీమ్‌ను మన ఊరు-మన బడి” పేరుతో అమలు చేస్తుండగా.. 
పట్టణ ప్రాంతాలలో 'మన బస్తి-మన బడి పేరుతో అమలు చేస్తున్నారు. 


నాణ్యమైన విద్య కోటల్ము 

రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న 
19,84,167 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, 
కొనసాగింపుతోపాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, 
విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల 
ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడింది. ఇందుకోసం 7,289 కోట్ల 
రూపాయలతో 'మన ఊరు - మన బడి” ప్రణాళిక రూపొందించారు. మొదటి 
దశలో 65 శాతం (సుమారు 13 లక్షల మంది) విద్యార్థులను కవర్‌ చేసేలా 
మొత్తం పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల నమోదు 
ఎక్కువగా ఉన్న 9,123 (35 శాతం) పాఠశాలల్లో ఈ 
పథకం ప్రారంభించారు. ఇందుకోసం మొదటి దశలో 
దాదాపు రూ.3,497. 62 కోట్లు కేటాయించారు. తొలి 
విదత రాష్ట్రవ్యాప్తంగా 9,128 (5,399 (ప్రాథమిక, 
1,009 ప్రాథమికోన్నత, 2,715 ఉన్నత) పాఠశాలలు 
ఎంపికయ్యాయి. 


వనపర్తిలో శ్రీకారం చుట్టిన సీఎం 

రాష్ట్రంలో సర్మారు బడుల రూపురేఖలను 
సమగ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన “'మన ఊరు- 
మన బడి” కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
2022 మార్చి 8న వనపర్తిలో శ్రీకారం 
చుట్టారు.మొదటి విడతలో రూ.3,497. 62 కోట్లు 
వెచ్చించి, 9,128 స్కూళ్లను అభివృద్ధి చేయాలని 
ప్రభుత్వం నిర్ణయించింది. 12 అంశాలను 
ప్రాతిపదికగా తీసుకుని స్కూళ్లను ఎంపిక చేశారు. 
వీటిలో 2028 జనవరి నాటికి 1,240 స్కూళ్లు సిద్ధమయ్యాయి. ఆయా 
పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, తాగునీటి వసతి కల్పన, అవసరమైన మ- 
రమ్మతులు, విద్యుత్తు సౌకర్యం, ఫర్నీచర్‌, గ్రీన్‌ చాక్‌పీస్‌ బోర్డుల ఏర్పాటు, 
ప్రహరీగోడలు, అదనపు తరగతి గదులు, దైనింగ్‌హాళ్ల నిర్మాణం, పెయింటింగ్‌, 
డిజిటల్‌ విద్యకు అవసరమైన ఏర్పాట్లు తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఆయా 
జిల్లాల్లో పూర్తయిన పాఠశాలలను మంత్రులు, అధికారులు ప్రారంభించారు. 


దశాబ్ది ఉత్సవాల్లో మరో వెయ్యి బడులు ప్రారంభం 
తెలంగాణ రాష్టం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 
ప్రభుత్వం చేపడుతున్న దశాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రంలో మరో వెయ్యి బడులను 


95 * తెలంగాణ 


ప్రారంభించనున్నారు. మన ఊరు -మన బడి? 
కార్యక్రమం కింద అధికారులు కార్పొరేట్‌ 
పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను 
తీర్చిదిద్దుతున్నారు. మరీ ముఖ్యంగా డిజిటల్‌ విద్యకు 
ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులోభాగంగా బడులకు 
ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానళ్లను అందజేశారు. డిజిటల్‌ 
బోధనకు వీలుగా టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ 
సైన్సెస్‌ సహకారంతో పాఠ్యాంశాలను రూపొంది 
స్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే 20వేలకు పైగా 
టీచర్లకు ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ఇక ఇటీవలే 
సైన్స్‌ల్యాబ్‌ల ఏర్పాటుకు కూడా పచ్చజెండా ఊపారు. 
2వేల బడుల్లో కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు 
చేస్తున్నారు. 1,521 బడుల్లో సోలార్‌ ప్యానళ్లను 
ఏర్పాటు చేశారు. నిరుడు సర్మారు బడుల్లో ఇంగ్లిష్‌ 
మీడియాన్ని ప్రవేశపెట్టగా, ఈ (ప్రయోగం విజయ 
వంతమైంది. మొత్తంమీద పాఠశాల విద్య ప్రగతి 


= 


పథంలో సాగుతున్న నేపథ్యంలో రాష్ట్రావతరణ 
దశాబ్ది ఉత్సవాలను సద్వినియోగం చేసుకొనే దిశలో 
పాఠశాల విద్యాశాఖ కసరత్తును ముమ్మరంచేసింది. 
ఈ ఉత్సవాలను ప్రారంభోత్సవాల పండుగగా 
నిర్వహించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. మన 
ఊరు మన బడిలో చేపట్టిన పాఠశాలలను 
ప్రారంభిసున్న సందర్భంగా పండుగ వాతావరణం 
ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలకు ఆ శాఖ 
అధికారులు రూపకల్పన చేశారు 


9 జూన్‌ 2023 


TF: వ జ 


పరిశోధనలో మేటి ౪ 


డాక్టర్‌ వి. సుధాకర్‌ 


డాక్టర్‌ ఎం. వెంకట రమణ 


రాష్ట ప్రభుత్వం రైతు సంక్షేమంతో పాటు వ్యవసాయ, విద్య, 
పరిశోధనలకు అందిస్తోన్న (ప్రోత్సాహంతో సెప్టెంబర్‌ 3, 2014లో 
ఏర్పాటైన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట వ్యవసాయ 
విశ్వవిద్యాలయం రాష్ట రైతాంగానికి అవసరమైన నూతన వంగడాలు, 
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం 
ఏర్పాటైన అనతికాలంలోనే వివిధ పంటలలో 61 నూతన వంగడాలను 
విడుదల చేసింది. ఇందులో అనేకం రైతులకు అధిక దిగుబడులను 


96 * తెలంగాణ 


అందిస్తుండటమే కాకుండా వారి ఆర్థిక పరిపుష్టికి 
దోహదం చేస్తున్నాయి. వివిధ పంటలలో ప్రొఫెసర్‌ 
జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన 
వంగడాలు కేవలం రాష్ట్ర రైతులే కాకుండా, దేశంలోని 
తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌, కర్ణాటక, పంజాబ్‌, పశ్చిమ 
బెంగాల్‌, ఒరిస్సా,ఛత్తీస్‌ ఘడ్‌, మధ్యప్రదేశ్‌, జార్థండ్‌, 
బీహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాలలోనూ బహుళ ప్రాచుర్యం 


9 జూన్‌ 2023 


పొందాయి. 


List of varieties released by 
రాష్ట్రంలోని వివిధ వాతావరణ 


PJTSAU from 2014 - 2022 


పరిస్థితులకనుగుణంగా వ్యవసాయ  51%0 [10 of Varieties 
విశవిద్వాలయం పలు పంటలలో 1 Rice 26 
పాట్యో 2 Maize 2 
చేసింది. వరిలో 26 వరి రకాలను, న ష్‌. . 

జ్‌ reengram 

మొక్కజొన్నలో 2 హైట్రిడ్‌లను, 6 Blackgram 1 
జొన్నలో 5, కందిలో 8, పెసరలో 7 Groundnut 1 
3, మినుములో 1, వేరుశనగలో రి Sesame 3 
ల g Soybean 2 
1, నువ్వుల పంటలో 3౩ 10 Castor 1 
సోయాబీన్‌ -2, ఆముదం, పత్తి, J Co (5 | 

A న odaer |1/2126 
పశుగ్రాస మొక్కజొన్నలో ఒక్కోటి 13 Fodder Bajra 6 
చొప్పున నూతన వంగడాలను 14 Fodder Cowpea 1 
విడుదల చేసింది. అలాగే పశుగ్రాస 1 Hedge Lucerne 1 


సజ్ఞలో 6 రకాలు, పశుగ్రాస Toll ల్‌ 


అలసంద1, Hedge Lucerne - 
1మొత్తం 61 రకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ తొమ్మిదేళ్లలో విడుదల 
చేసింది. 


రాష్టంలో 2.04 కోట్ల ఎకరాల్లో పంట సాగవుతుండగా అందులో 
85శాతం కేవలం వరి, పత్తి పంటలే ఉన్నాయి. సుమారు 66 లక్షల ఎకరాలలో 
వరి పంట సాగవుతోంది. వరి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. 
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో అత్యధిక సాగుభూమికి నీటి వసతి 
లభించడంతో రైతులు వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. పరిశోధనా 
ఫలితాలవల్ల వరిలో ఉత్పత్తి, ఉత్సాదకత పెంచడంతో రికార్డు స్థాయి 
దిగుమతులు సాధ్యమవుతున్నాయి. 


వరి రకాలు: 


తెలంగాణ రాష్టం ఆవిర్భావం తర్వాత 2015 లో వ్యవసాయ 
విశ్వవిద్యాలయం నుంచి 3 అధిక దిగుబదినిచ్చు వరి రకాలు విడుదలయ్యాయి. 
అందులో తెలంగాణ సోన (ఆర్‌ఎన్‌ఆర్‌- 15048) రకము, అతిసన్న గింజతో, 
మంచి అన్నం నాణ్యత కలిగి ఉండటం, గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండడం, 
అగ్గి తెగులును తట్టుకోవడం, నూక శాతం తక్కువగా ఉండటం వంటి 
లక్షణాలతో అధిక ప్రాచుర్యం పొంది, తెలంగాణ రాష్టంలో సుమారు పది 
లక్షల ఎకరాలలో సాగుతోంది. ఈ రకము తెలంగాణలోనే కాకుండా ఇతర 
రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట, తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌, 
ఉత్తరప్రదేశ్‌లలో కూడా అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఇది తెలంగాణ 
రాష్ట్రంతో పాటు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ 
విశ్వవిద్యాలయం ఖ్యాతిని నలు దిశల వ్యాపింప చేయడంలో (బ్రాండ్‌ 
అంబాసిడర్‌గా మారింది. అలాగే దొడ్డు గింజ రకమైన ఎంటియు 1010కి, 
ప్రత్యామ్నాయంగా రూపొందించిన కునారం సన్నాలు (కెఎన్‌ఎం- 118), 
బతుకమ్మ (జెజిఎల్‌ 18047) రకాలు కూడా అధిక దిగుబడినిస్తూ.. రైతుల 


97 * తెలంగాణ 


ఆదరణ పొంది లక్షల ఎకరాలలో సాగవుతున్నాయి. 
మారుతున్న వాతావరణ పరిస్థితులకు 
అనుగుణంగా గింజరాలే గుణ ములేని, పడిపోని, 
అధిక దిగుబడినిచ్చు, దొడ్డు గింజ రకము, జగిత్యాల 
వరి -1(జజిఎల్‌ - 244283) ను 2019లో 
విడుదల చేయగా రైతుల ఆదరణతో లక్షల 
ఎకరాలలో సాగవుతోంది. ఈ మధ్యకాలంలో వచ్చిన 
వడగండ్లు, అకాల వర్షాలకు కూడా తట్టుకొని 
ఆశాజనకంగా దిగుబడులను ఇచ్చిన రకం ఇది. 
సన్నగింజ రకాలకు ప్రత్యామ్నాయంగా అధిక 
దిగుబడి నిచ్చు కునారం వరి -2 (కెఎన్‌ఎం- 
1638), వరంగల్‌ వరి - 2 (డబ్యుజిఎల్‌-962) 
రకాలను 2021లో విడుదల చేయగా మంచి 
ప్రాచుర్యం పొంది సాగు విస్తీర్ణం పెరుగుతుంది. 


సాంబమసూరి అన్నం నాణ్యత గల జగిత్యాల వరి 
- 2 (జెజిఎల్‌- 28545) రకం కూడా సన్నగింజతో 
అధిక దిగుబడినిస్తూ రైతులకు అందుబాటులోకి 
వచ్చింది. 

నల్గొండ, సూర్యాపేట, మంచిర్యాల, మొదలగు 
జిల్లాల్లో అతి సన్న గింజగల జై (్రీరాం, చింటు, 
పూజ, హెచ్‌ఎంటి వంటి (ప్రైవేటు వరి రకాలను 
ఎక్కువగా రైతులు సాగు చేస్తున్నారు. అయితే వీటి 
ప్రత్యామ్నాయంగా 2022లో వ్యవసాయ విశ్వ 
విద్యాలయం జగిత్యాల వరి - 8 (జెజిఎల్‌- 
27356) అతి చిన్న గింజతో, మెడ విరుపు, 
పొట్టకుళ్లు తెగుళ్ళను తట్టుకునే రకాన్ని విడుదల 
చేయగా రైతులు బాగా ఆదరించారు. సాగు విస్తీర్ణం 
కూడా పెరుగుతుంది. 


9 జూన్‌ 2023 


యాసంగిలో నూకల సమస్యతో వరిసాగు ప్రశ్నార్థకంగా మారే 
తరుణంలో రాజేంద్రనగర్‌ వరి-5 (ఆర్‌ఎన్‌ఆర్‌- 29325) అను దొడ్డు 
గింజరకము తక్కువ నూక శాతంతో, చేను పడిపోయే గుణం లేని అధిక 
దిగుబడి రకాన్ని 2022లో విశ్వవిద్యాలయం విడుదల చేసింది. బాస్మతి 
రకాలను పోలిన సువాసన గల రాజేంద్రనగర్‌ వరి -2 (ఆర్‌ఎన్‌ఆర్‌- 
15435) సన్న పొడవు గింజ రకము, చిట్టి ముత్యాల రకాన్ని పోలిన 
రాజేంద్రనగర్‌ వరి -8 (ఆర్‌ఎన్‌ఆర్‌-15459) రూపొందించి ఆయా 
విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే సుమారు 85 ప్రైవేట్‌ విత్తన 
సంస్థలు విశ్వవిద్యాలయం ద్వారా ఒప్పందం చేసుకొని ఈ హైబ్రీడ్‌ 
వంగడలా వితనోత్పత్తి చేస్తున్నాయి. 

మొక్కజొన్న:- రాజేంద్రనగర్‌ లోని మొక్కజొన్న పరిశోధన కేంద్రం 
ద్వారా విడుదలైన డిహెచ్‌ఎం- 117, డిహెచ్‌ఎం- 121 హైబ్రిడ్‌ 
వంగడాలు తెలంగాణ రాష్టంలోనే కాకుండా దేశంలోని మొక్కజొన్న సాగు 
చేస్తున్న రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, రాజస్థాన్‌, వెస్ట్‌ బెంగాల్‌, చత్తీస్‌ 


ఘడ్‌, మధ్యప్రదేశ్‌, రూర్జండ్‌లలో విసృతంగా ప్రాచుర్యం పొందాయి. 
ఈ హైబ్రిడ్‌ వంగడాలు వర్షాధారంగా సాగు చేసినప్పుడు వాతావరణ 
మార్పులను తట్టుకొని మంచి దిగుబడి ఇవ్వడం వలన ప్రతి సంవత్సరం 
ఇతర రాష్ట్రాల రైతుల నుంచి అధిక డిమాండ్‌ వస్తుంది. 

దాదాపు ప్రతి సంవత్సరం 9 నుంచి 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 
డిహెచ్‌ఎం - 117, డిహెచ్‌ఎం - 121 హైట్రిడ్‌ వంగడాలను సాగు 
చేస్తున్నారు. వానాకాలంలో ఈ రకాల హైట్రిడ్‌ వంగడాల సాగు వల్ల 
రైతులు 5000 నుంచి 6000 రూపాయల వరకు అధికాదాయం 
పొందుతున్నారు. 

జొన్న; ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం (నాగర్‌ 


98 . తెలంగాణ 


కర్నూలు జిల్లా) ద్వారా రూపొందించిన పాలమూరు జొన్న 
సిఎస్‌వి- 31, తెలంగాణ జొన్న -1 (సిఎస్‌వి- 41) 
పాలెం పచ్చ జొన్న రకాలకు గత 5-6 సంవత్సరాల 
నుంచి మంచి ప్రాచుర్యం లభిస్తుంది. ఇవి తెల్ల జొన్న 
రకాలు. అలాగే పాలెం పచ్చ జొన్న వంగడం-2 ను 
2020 సంవత్సరంలో విడుదల చేశారు. ఈ రకం 
జొన్నలో మంచి పోషక విలువలు ఉండడం వలన పట్టణ 
ప్రాంతాలలో మంచి డిమాండ్‌ ఉంది. తెల్లజొన్న రకాలైన 
సిఎస్‌వి- 31, సిఎస్‌వి- 41లకు మన రాష్ట్రంతో పాటు 
మహారాష్ట్ర రాజస్థాన్‌, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాలలో ఈ విత్తన 
సాగు కోసం పెద్ద ఎత్తున రైతులు ఆసక్తి చూపుతున్నారు. 

పప్పు దినుసు పంటలు: పప్పు దినుసు పంటలలో 
2015 నుంచి 11 రకాలను విడుదల చేశారు. కందిలో 
7, పెసర - 8, మినుము-1 వివిధ పరిశోధనలో 
రూపొందించి విడుదలై రైతుల ఆదరణ 
పొందుతున్నాయి. కంది రకాలు మన 
రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో 
కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. 

నూనె గింజలు: నూనెగింజల పంటలలో 
2014లో వ్యవసాయ విశ్వవిద్యాలయం 
ఆవిర్భావం నుంచి 6 రకాలను విడుదల 
చేశారు. వేరుశనగలో 1, నువ్వులు - 3, 
సోయా చిక్కుడులో -2 రకాలను 
రూపొందించి విడుదల చేశారు. అధిక 
దిగుబడి నిచ్చే ఈ వంగడాలు రైతుల నుంచి 
మంచి ఆదరణ పొందుతున్నాయి. 

పత్తి: పత్తి పంటలో బి.టి విత్తనాలదే 
అ(గతాంబూలం. అయినప్పటికీ అదిలాబాద్‌ 
పరిశోధన స్థానం నుంచి ఆదిలాబాద్‌ కపాస్‌ 
-1, పేరుతో (ఎడిబి- 542) రకాన్ని 
2019లో విశ్వవిద్యాలయం విడుదల చేసింది. 

పశుగ్రాస పంటలు: రాజేంద్రనగర్‌ లోని 
పశుగ్రాస పరిశోధన పథకం ద్వారా 2015 నుంచి 2022 
మధ్య సుమారు రి వంగడాలు విడుదలయ్యాయి. తక్కువ 
కాలంలో ఎక్కువ పశుగ్రాసం ఇచ్చే వంగడాలు, అధిక 
ప్రోటీన్లు ఉండే పశుగ్రాస రకాలను రూపొందించి విడుదల 
చేశారు. ఈ రకాలకు రైతుల నుంచి మంచి డిమాండ్‌ 
ఉంది. నిరంతరం రైతు సేవలో నిమగ్నమై వారి 
సామాజిక, ఆర్థిక ప్రగతికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ 
తెలంగాణ వ్యవసాయ విశ్వవిధ్యాలయం కృషిచేస్తూ ప్రగతి 
పథంలో పయనిస్తోంది. 


* జూన్‌ 2023 


pn 


ఓనాడు పగుల్లు తేలి నెర్రెలుబారిన నేలలు, గడ్డిపోచకు కూడా ఊతంగా 
ఉండలేని భూములు, ప్రభుత్వ ఎక్స్‌ గ్రేషియా కోసం ఆత్మహత్యలు 
చేసుకుంటున్నారని ఆడిపోసుకున్న రైతులు ఈనాడు అదే నేలలపై కాళేశ్వర 
గోదారమ్మ పరుగులు తీస్తుంటే, జవజీవాలు నింపుకొన్ననిండైన పంటల్ని 
పండిస్తున్నాడు. ఎద్దేడ్సిన ఎవుసం, రైతు గోస పడ్డ రాజ్యం మంచిది కాదనే 
నమ్మకం నిండుగా నింపుకున్న తెలంగాణ సర్కార్‌ యావత్‌ భారతానికి 
ఆధారమైన వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో మొక్కవోని 
దీక్షతో పనిచేస్తోంది. పనికి ప్రత్నామ్నాయంగా, వినోదానికి 
ప్రత్నామ్నాయంగా అనేక రంగాల్లో సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా... 
ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్సీతో మనుషులే అవసరంలేని మరో ప్రపంచాన్ని 
ఆవిష్కరించినా... కడుపునింపుకోవడానికి ఇంకా గుప్పెడు మెతుకులే 
ఆధారభూతమౌతున్నాయి. ఎప్పటికీ ఆహారానికి ప్రత్నామ్నాయం రాదు. 


ఈ విషయం తెలిసిన కేసీఆర్‌ అందరికీ కడుపునిండా తిండిపెట్టే 
స్థాయికి తీసుకెళ్లడానికి ప్రధానంగా కావాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహన్ని 
రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచితకరెంటు, కనీస మద్దతు ధరతో 
పంటల సేకరణ వంటి వాటి ద్వారా ప్రతీ రైతుకు సాయం 
అందిస్తున్నాడు, అదీ ఏ మధ్య దళారి పాత్రలేకుండా. ఈ నిర్ణయాలే 
తొమ్మిదేళ్లలో తెలంగాణ యావత్‌ స్వరూపాన్ని మార్చి, దేశంలో నెంబర్‌ 
వన్‌గా నిలబెట్టాయి. ప్రస్థుతం దేశానికి, ఆమాటకొస్తే ప్రపంచానికి 
కావాల్సిన దార్శనికత ఇది. ఎందుకంటే ఒకనాటి నుండి ఆఫ్రికా 
ఆకలికేకలు అలాగే కొనసాగుతుంటే మొన్నటి వెనిజులా, దక్షిణ అమెరికా, 
నిన్నటి శ్రీలంక, పాకిస్తాన్లు ఇలా కిబిలియన్ల జనాల్లో దాదాపు సగం 
ప్రపంచం ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, కర్ణుడి చావుకి కారణాల్లా 
ఈ పరిస్థితులకు కారాణాలెన్నున్నా అతి ప్రధానమైనది ప్రభుత్వాల 
వైఫల్యం. నిన్న మొన్ననే జనాభాలో ఒకటో స్థానానికి చేరిన మనకు ఈ 
సంక్షోభమే వస్తే అన్న ఊహే అత్యంత భయాన్ని కలిగిస్తుంది. కరువంటూ 
వస్తే ఒకటిన్నర బిలియన్ల మన జనాభాకు అన్నం పెట్టడం ప్రపంచంలో 
ఎవరి తరం కాదన్నది జగమెరిగిన సత్యం. ఇలాంటి సంక్షుభిత 
పరిస్థితుల్లో ఏ ప్రభుత్వాలకైనా కిం కర్తవ్యం? ఆహార సంక్షోభం రాకుండా 
అత్యంత జాగరుకతతో ఉండడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి 
రైతన్నలకు అండగా నిలబడి భరోసానివ్వడం. 

కానీ, భారత ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు దీనికి వ్యతిరేకంగా 
ఉండడం ఆందోళన కలిగిస్తుంది, మొన్నటికి మొన్న భారత బడ్జెట్లో 
యూరియా సబ్సిడీకి, రేషన్‌ సరఫరాలకి అత్యంత దారుణంగా నిధుల్ని 
తగ్గించడం, వ్యవసాయ యాంత్రీకరణ, మద్దతు ధరల ఊసే లేకపోవడం 
విచారకరం. ఓవైపు పక్క దేశాలు దినం దినం దిగజారుతూ అన్నం కోసం 
అలమటిస్తుంటే... ఇక్కడ మాత్రం ధాన్యం ఉత్పత్తిలో దూసుకుపోతున్న 


* .. 99 * తెలంగాణ * జూన్‌ 2023 


తెలంగాణను ప్రోత్సహించడం పక్కనబెట్టి కక్ష సాధింపుగా ముడిబియ్యమే 
ఇవ్వండి అనే వింత నిబంధనలతో అద్దుకుంటోంది. ఐనా ఇదే సమయంలో 
కారుచీకట్లో కాంతిరేఖలా తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో దిన 
దినాభివృద్ధి చెందుతూ ధాన్యం ఉత్పత్తిలో తన రికార్డులను తానే చెరిపేస్తోంది. 
కేంద్రం కొన్నా కొనకపోయినా రైతుకు దన్నుగా నిలబడి ఎంత నష్టం వచ్చినా 
భరిస్తామని సొంతంగా కొనుగోళ్ళను చేస్తోంది. ఓవైపు కేంద్రం తీరు మరోవైపు 
ప్రకృతి ప్రకోపంతో అల్లాడుతున్న తెలంగాణ రైతాంగానికి అండగా చరిత్రలో 
ఎన్నడూ లేని విధంగా ఎకరాకు 10వేలు పంట నప ష్టపరిహారం ఇస్తూనే తడిసిన 
ధాన్యాన్ని మద్దతు ధరతో సే సెకరిస్తుంది. చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా 
కేవలం ప్రజాపంపిణీ, పౌరసరఫరాల శాఖకే దాదాపు ౩వేల కోట్ల పై చిలుకు 
నిధుల్ని కేటాయించడంతో పాటు వ్యవసాయ రంగానికే బడ్జెట్లో సింహభాగం 
కేటాయించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకొంది. 

2014 నుండి స్వపరిపాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో గణనీయ ప్రగతిని 
సాధించింది, దీనికి కేంద్ర ప్రభుత్వ సంస్థల నివేదికలు, అవార్డులే సవివర 
సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాష్టం ఏర్పడిన నాటి నుండి మొన్నటి వానాకాలం 
పంట సేకరణ వరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ దాదాపు 1కోటీ 10 
లక్షల మంది రైతుల నుండి 671.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 
కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి 1,21,168 కోట్ల రూపాయల్ని 
అందించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 2014లో కేవలం 24.25 లక్షల 
మెట్రిక్‌ టన్నుల నుండి 2020-21 వరకే 1 కోటి 40 లక్షల మెట్రిక్‌ టన్నుల 
ధాన్యాన్ని సేకరించింది. గత మూడు సీజన్లలో వరుసగా కోటి మెట్రిక్‌ టన్నులకు 
పైగా సేకరిస్తూ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది తెలంగాణ. ఆనాడు 
యాసంగి వచ్చిందంటే నెర్రెలిచ్చిన భూమిని చూస్తూ ఎండిపోతున్న పొలాలతో, 
కాలిపోతున్న మోటార్లతో రైతు దీనావస్థ వర్ణనాతీతంగా ఉండేది. ఈనాడు 
యాసంగి ధాన్యం సేకరణలో దేశంలోనే నెంబర్‌ వన్‌ తెలంగాణ. 

నాటి దురవస్థను ఉద్యమ కాలం నుండీ చూసి తన రైతన్నల ఆవేదనతో 
మరింత దృఢంగా తన లక్ష్యం వైపు సాగి స్వరాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి 
కేసీఆర్‌, తన ప్రథమ ప్రాధాన్యత రైతే అని సగర్వంగా ప్రకటించి 
అందుకనుగుణంగా తొలి రోజు నుండి పాలనను ప్రారంభించారు. విప్లవాత్మక 
సంస్కరణలకు శ్రీకారం చుట్టారు, అన్ని దురవస్థలకు మూలమైన నీటి గోసను 
తీర్చేందుకు అపర భగీరథుడై “కాళేశ్వరానీకి బీజం వేశాడు, ప్రపంచ చరిత్రలోనే 
అత్యంత వేగంగా కేవలం మూడేళ్లలో అతి పెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి 
చేసి తన పనితీరు ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు, ఆ ప్రగతి ప్రస్థానానికి 
దేవుడు సైతం అండగా నిలబడ్డాడు, నాడు కేవలం సాలీనా 34.97 లక్షల 
ఎకరాల సాగుబడి నుండి 2020- 21 నాటికే 1 కోటీ 6 లక్షల ఎకరాలకు 
పెంచి కోటి ఎకరాల మాగాణిని సృష్టించాడు. దీనికి తోడూ సీఎం కేసీఆర్‌ 
తీసుకున్న విప్లవాత్మక వ్యవసాయ విధానాలు, ఉచిత విద్యుత్‌ ప్రవాహాలు, రైతు 
బంధు, రైతు చెంతకే వెళ్ళి, వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల ద్వారా పంట 
సేకరణ వంటి పథకాలతో యాసంగి ధాన్యం సేకరణలో ఇవ్వాల తెలంగాణ 
దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 

అన్నమో రామచంద్రా అని ముక్కిపోయిన రేషన్‌ బియ్యాన్ని పంజాబ్‌ నుండి 
దిగుమతి చేసుకునే దుస్థితి నుండి ఇవ్వాల మనదగ్గర సేకరించిన ధాన్యంలో 


100 * తెలంగాణ 


65 శాతం సెంట్రల్‌ పూల్‌ కింద ఇతర రాహ్షాలకు 
పంపిస్తూ అన్నపూర్ణగా అవతరించాం. దేశం 
అందించిన హరిత వివ్లవం సాయంతో పంజాబ్‌ 
పంటల్లో దిగుబడులు సాధిస్తే, కేంద్రం నుండి 
కించిత్‌ ప్రోత్సాహం లేకపోగా పైపెచ్చు అడ్డుకునే 
కుట్రలను ఛేదిస్తూ సొంతంగా తెలంగాణా సాధించిన 
ప్రగతి ఇది. ఇప్పటికే 6500 కోట్ల భారాన్ని 
సొంతంగా భరించి ప్రతీ ఏటా 15 లక్షల మంది 
రైతుల నుండి యాసంగిలో 80 శాతం, 
వానాకాలంలో 50 శాతం ధాన్యాన్ని కనీస మద్దతు 
ధరతో సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నాడు 
ఉమ్మడి రాష్టం మొత్తానికి 6000 కొనుగోలు 


కేంద్రాలకు మించకుంటే నేడు కేవలం మన 


ప్రాంతంలోనే 18000కు పైగా కొనుగోలు 
కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు చెంతకే వెళ్ళి 
ధాన్యాన్ని సేకరించింది. కరోనా వంటి సంక్షోభంలో 
సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రోత్సాహంతో 
పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ 
కృషితో హమాలీలు, కూలీలతో పాటు యావత్‌ 
యంత్రాంగంలో ధైర్యం నింపి కొనుగోళ్లను చేపట్టింది 
తెలంగాణ. గన్నీల కొరత రాకుండా సొంతంగా వెస్ట్‌ 
బెంగాల్‌కి రైలును పంపించి తెప్పించిన తెగువ మన 
ప్రభుత్వ యంత్రాంగానిది. మిల్లింగ్‌ లోనూ మూడు 
షిఫ్టుల్లో పనిచేస్తూ పుట్ల కొద్ది ధాన్య రాశుల్ని ప్రాసెస్‌ 
చేస్తోంది. 

ఈ ప్రగతిని ఓర్వలేకనో... సరైన విధానాన్ని 
అవలంబించడం చాతకాకనో... నిల్వలు 
పేరుకుపోయాయనే నెపంతో ముడి బియ్యం 
మాత్రమే ఇవ్వాలని ఓసారి, నిల్వలు తగ్గిపోయాయని 
మరోసారి ఇలా పొంతన లేని మాటలతో కేంద్ర 
ప్రభుత్వం రైతుల పట్ల, ఈ దేశ ప్రజల పట్ల తన 


బాధ్యతా రాహిత్యాన్ని (ప్రదర్శిస్తోంది. అకాల 


* జూన్‌ 2023 


క్మ్‌ నల! 
టి Uy # 


వర్షాలతో అల్లాడిపోతున్న అన్నదాతకు అండగా స్వయంగా కేసీఆర్‌ 
పంటపొలాల్లో తిరిగి ఎకరాకు 10వేల పంటనష్టం అందజేయడంతో 
పాటు, 7200 వరకూ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయడమే కాక 
కోటి టన్నులకు సరిపడా 1,45,000 టార్బాలిన్లు, 6,100 ప్యాడీక్షీనర్లు, 
12,670 వెయింగ్‌ మిషన్లు వంటి అవసరమైన మౌళిక వసతుల్ని సైతం 
అందుబాటులో ఉంచారు. గత సంవత్సరం కన్నా పన్నెండు రోజులు 
ముందుగా కొనుగోళ్లు చేపట్టి, ఇప్పటికే గతంకన్నా రెండింతల ధాన్యాన్ని 
ఎక్కువగా సేకరించింది. ధాన్యం కొనుగోలు జరిపిన వారం రోజుల్లో రైతు 
ఖాతాలో నిధులు జమయ్యేలా చర్యలు తీసుకుంటూ సొంతంగా నిధుల్ని 
సమకూర్చింది. 

ఇదంతా కేసీఆర్‌ ప్రభుత్వం సొంతంగా చేస్తుంటే బాధ్యత 
గల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రైతులకు అండగా మరో 
పదివేలు ఇప్పించడంతో పాటు పంట సేకరణలో తేమ 
వంటి నిబంధనల్ని సవరించాల్సింది పోయి కొనుగోలు 
కేంద్రాల వద్దకు వెల్లి రాజకీయం చేయడం ఎలా నైతికమో 
వారు చెప్పాలి. ఈ చర్యలన్నీ తెలంగాణ రైతాంగం 
గమనించడం లేదనుకోవడం వారి మూర్ధత్వం కాక మరేమిటి. 

ఇక రేషన్‌ సరఫరాలోనూ తెలంగాణ తనదైన విధానాన్ని 
అవలంబిసో్తోంది, రైతు పండించిన పంటను కొనుగోలు చేయడంతో పాటు 
దాన్ని పేదలకు పంచుతూ ఉభయ తారకంగా పనిచేస్తోంది. స్వరాష్ట్ర 
సాకారం కాకముందు కేవలం 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 
సరఫరా చేస్తే, నేడు 1.81 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 17,220 
రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు అందజేస్తోంది. కేంద్రం అనుసరిస్తున్న 
వైఖరితో రాష్ట్రంలో కేవలం 1.91 లక్షల మందికే రేషన్‌ సరఫరా 
చేయాల్సిన పరిస్థితుల్లో ఎంత ఆర్థిక 'నష్టానై నైనా భరించి అడిగిన 
అర్హులందరికీ రేషన్‌ అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పంతో 
ప్రతీ ఏటా అదనంగా 8వేల కోట్లను భరిస్తూ మరో 92 లక్షల మందికి 
రేషన్‌ అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 21 లక్షల మందికి 
అదనంగా కార్లుల్ని మంజూరు చేసింది ప్రభుత్వం. కేంద్రం 3 
రూపాయలకు కిలో చొప్పున 5 కిలోలే అందిస్తుంటే రాష్టం మాత్రం 
రూపాయికే కిలో చొప్పున 6 కిలోలను ఇంట్లో ఎలాంటి పరిమితి లేకుండా 
అందిస్తూ ఆహార భద్రతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. రాష్టం 
ఏర్పడ్డ నుండి మొన్నటి వరకే ఇందుకోసం 22,290 కోట్లను కేసీఆర్‌ 
ప్రభుత్వం సొంతంగా భరించింది. దీనికి అదనంగా కేవలం కరోనా 
సంక్షోభంలోనే 4072 కోట్లను ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణ. 
చదువుకునే విధ్యార్థులకు కడుపునిండా పౌష్టికాహారాన్ని అందించేందుకు 
రాష్ట్రంలోని దాదాపు 28,700 పాఠాశాలల్లోని 25.10 లక్షల మందికి 
నెలకు 7355 మెట్రిక్‌ టన్నుల ఫోర్టీఫైడ్‌ సన్న బియ్యాన్ని అందజేస్తోంది 
కేసీఆర్‌ ప్రభుత్వం, సంక్షేమ గురుకులాలు, హాస్టళ్ళతో పాటు 
అంగన్‌వాడీలకు సైతం నాణ్యమైన ఫోర్టీఫైడ్‌ సన్న బియ్యాన్ని అందిస్తుంది. 
రేషన్‌ డీలర్ల సంక్షేమాన్ని సైతం కేసీఆర్‌ ప్రభుత్వం చూసుకుంటోంది, 
మెట్రిక్‌ టన్నుకు 200 రూపాయలు ఉన్న కమిషన్‌ని మన ప్రభుత్వం 


WE 


101 * తెలంగాణ 


వచ్చాక 700 రూపాయలకు పెంచింది, అదనంగా టీఆప్‌ 
ఫోలియో ద్వారా ఆదాయానికి బాటలు పరుస్తోంది. ప్రతీ 
నెల కమిషన్‌ రూపంలో 12కోట్ల పైచిలుకు వారికి 
చెల్లిస్తోంది. పౌరసరఫరాల శాఖలో వేస్టేజి తగ్గి పక్కదారి 
పట్టకుండా మంత్రి గంగుల కమలాకర్‌ నేతృత్వంలో 
పటిష్టమైన విధానాలను అవలంబిస్తుంది. ధాన్యం 
కొనుగోళ్లలో వ్యవసాయ శాఖ డాటాబేస్‌తో అనుసంధానం 
చేసి ప్రతీ కొనుగోలు కేంద్రాన్ని, రైతును అందులో 
భాగస్వామ్యం చేసింది, ఓపీఎంఎస్‌ విధానంతో రైతు 
పంట అమ్ముకున్న తర్వాత వారం లోపల నిధుల్ని 
నేరుగా రైతు ఖాతాకే (ట్రాన్స్‌ ఫర్‌ చేస్తూ 
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేసింది. 
రేషన్‌ పంపిణీ లోనూ తూకం సహా ఎలాంటి 
iy మోసాలు లేకుండా ఉండడానికి 100 శాతం 
ఆధార్‌ సీడింగ్‌, 100 పర్సంట్‌ రేషన్‌ 
అత్యాధునిక ఈ పాస్‌ 
యంత్రాలతో క సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ 
లోనూ గోదాముల నుండి రేషన్‌ షాపుల వరకూ 
జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌, సీసీటీవీలతో కమాండ్‌ కంట్రోల్‌ 
సెంటర్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. ప్రజలకు 
శాఖాపరమైన ఎలాంటి సమస్యలైనా పరిష్కరించేందుకు 
1967 / 1800 42500333 టోల్‌ ఫ్రీ నెంబర్లను 
ఏర్పాటు చేసి నిరంతరం అందుబాటులో ఉంటోంది 
తెలంగాణ పౌరసరఫరాల శాఖ. 
రైతును రాజును చేయాలంటే, అన్నార్థుల ఆకలిని 
తీర్చాలంటే ఉపన్యాసాలు సరిపోవని, ఖచ్చితమైన 
కార్యాచరణ (ప్రణాళిక ఉండాలని దేశానికి దారి 
చూపిస్తున్న ప్రభుత్వం తెలంగాణ. ప్రజల సంక్షేమాన్ని, 
అభివృద్ధిని కాంక్షించే ప్రభుత్వానికి, పాలకునికి ఎంతో 
నిబద్ధత, చిత్తశుద్ధి అంతకంటే ముఖ్యమైన స్థితప్రజ్ఞత 
కావాలి, ఉన్న వనరులు, కావాల్సిన అవసరాలపై 
స్పష్టమైన అవగాహన ఉండాలి, అన్నింటికంటే ముఖ్యంగా 
అధికార యావ లేకుండా తన ప్రాంతంపై, ప్రజలపై 
నిజమైన (ప్రేమ కావాలి, ఆకలి సంక్షోభంతో నాటి ఆదిమ 
సమాజ స్థితికి దిగజారిపోకుండా నవ నాగరికత వైపు 
పరుగులు పెట్టాలి. ఇదే నేడు యావత్‌ ప్రపంచానికి 
అనుసరణీయం కావాలి. అందుకు తెలంగాణని ఒక 
మాడల్‌గా కేసీఆర్‌ చేసి చూపించాడు, భేషజాలకు 
పోకుండా, శషవిషలు లేకుండా విజ్ఞులైన ప్రతీ ఒక్కరూ 
దీన్ని అనుసరించాలి. తెలంగాణ మాడల్‌ దేశంలో 
అనుసరించే రోజు ఆసన్నమవ్వాలి, అందుకే అబ్బీ బార్‌ 
కిసాన్‌ సర్కార్‌. అ 


9 జూన్‌ 2023 


hide 1 


imu ris ari 


భాషా నాంస్కతిక వికాసం 


- వద్దిరాజు జనార్థన రావు 


తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపద అతి ప్రాచినమైనదని, మహోన్నత విలువలు గలదని ఎలుగెత్తి చాటి చెప్పే ఎన్నో బృహత్తర సాంస్కృతిక 
కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రపంచం మెచ్చేవిధంగా, బంగారు తెలంగాణ దిశగా భాషా, సాంస్కృతిక రథం వైభవంగా సాగుతున్నది. 
సాంస్కృతిక సౌరభాలను ఖండాంతరాలకు వ్యాపింప చేస్తున్న తీరును కళాభిమానులు, కళాకారులు ఎంతగానో అభినందిస్తున్నారు. రాష్ట్ర 


>a 


ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు భాషా అభిమాని, సాంస్కృతి సంప్రదాయాలను ఆరాధించే వారు. వారి సూచనలు, సలహాలతో భాషా, 
సాంస్కృతిక శాఖ వివిధ కార్యక్రమాలను రూపొందిస్తూ నిర్వహిస్తున్నది. కళాకారులలోని సృజనాత్మకత వెలికి తీయడం, మరుగున పడిన 
కళలను పరిరక్షించడం, కాపాడుకోవడం, పునరుజ్జీవింపజేయడంలో సాంస్కృతిక శాఖ శాయ శక్తుల కృషి చేస్తున్నది. 


చరిత్ర, సంస్కృతిపరంగా తెలంగాణాకు అత్యంత ప్రాచీనత 
ఉంది. ఉత్తరాది సంస్కృతికి, దక్షిణాది సంస్కృతికి వారధిలా ఉంది. 

దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత 
ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సారథ్యంలో సాహితీ, సాంస్కృతిక 
రంగాలలో రాష్టం ముందంజ వేస్తూ వెళుతోంది. 

తెలంగాణ రాష్ట్రంలో శాప్రీయ కళలను ప్రోత్సహించడం కోసం 
సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 6 సంగీత నృత్య కళాశాలలను 
నిర్వహిస్తోంది. వీటివల్ల కూచిపూడి, పేరిణి, భరతనాట్యం, కథక్‌ 
వంటి నృత్యాలు, హిందూస్సానీ, కర్ణాటక సంప్రదాయంలో గాత్ర, 
వాద్య సంగీతాలు నేటి తరానికి అందుతున్నాయి. 

తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. 
అలాంటి కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించాలనే 
సంకల్పంతో, దేశంలో ఎక్కడా లేని విధంగా “సాంస్కృతిక సారధి” 
వ్యవస్థను ఏర్పాటు చేసి 588 మంది కళాకారులకు ఉద్యోగాలు 
ఇవ్వడం ద్వారా ఉపాధిని కల్పించింది. వీరందరూ జిల్లా కలెక్టర్‌ 
సారధ్యంలో, పౌర సంబంధాల అధికారి మార్గదర్శ కత్వంలో 


102 * తెలంగాణ 


ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను (ప్రజల భాషలో 
జానపద శైలిలో ఆట పాటల రూపంలో ప్రచారం 
చేస్తున్నారు. 

తెలంగాణలో సాహితీ, వికాసం కోసం ప్రత్యేకంగా 
“సాహిత్య అకాడమి”ని, సంగీత, నృత్య, నాటకరంగ 
అభివృద్ధి కోసం “సంగీత నాటక అకాడమి” లను ఏర్పాటు 
చేసుకున్నాం. 

కళలకే అంకితమై జీవితపు చరమాంకంలో ఇబ్బందులు 
పడ్తున్న పేద వృద్ధ కళాకారులను ఆదుకోవడం కోసం 
ప్రభుత్వం పెన్షన్లను కూడా ఇస్తోంది. గత ఉమ్మడి పాలనలో 
కేవలం రూ. 500/-లుగా ఉన్న పింఛన్‌ మొత్తాన్ని రాష్ట 
అవతరణ అనంతరం సెప్టెంబర్‌ 2014 నుండి రూ. 
1500/- లకు పెంచింది. ఆ తర్వాత జూన్‌ 2021 నుండి 
ఆమొత్తాన్ని రూ. 8016/-పెంచింది. 

తెలంగాణ ప్రభుత్వ సంకల్పం వల్ల ఒగ్గుడోలు, 
కొమ్ముకోయ, గుస్సాడి, కోలాటం, చిందుయక్షగానం, 


me ULL 


dei | | J నా” 
1 | | ల్‌ _ |. 

శారదకాండ్రు, బైండ్లవారు, కొయ్యబొమ్మలు, హరికథ, బుర్రకథ వంటి ఎన్నో 
జానపద, గిరిజన కళారూపాలు ఇప్పుడు ఎంతో వైభవాన్నిసాధించాయి. 

కాకతీయుల కాలం నాటి శాస్త్రీయ నృత్యం 'పేరిణిఇప్పుడు ఎంతో 
ప్రాధాన్యతను సాధించింది. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ఒక కోర్సుగా 
ఇప్పుడు ఈ నృత్యం ప్రవేశపెట్టబడింది. 

తెలంగాణలో కొత్తతరం యువకులలో నాటక కళ పట్ల ఆసక్తిని పెంచడానికి 
ప్రతి సంవత్సరం రెండుసార్లు “యువనాటకోత్సవాల”ను, నిర్వహిస్తూ వందలాది 
మంది యువనటీనట సాంకేతిక నిపుణులను రంగస్థలానికి పరిచయం 
చేస్తున్నది సాంస్కృతిక శాఖ. ఆగస్టు 22 ప్రపంచ జానపద దినోత్సవాన్ని 
పురస్కరించుకుని 'జానపద జాతరి పేరుతో 10 రోజుల పాటు 338 జిల్లాలలో 
జానపద కళా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. 

యువ సినీదర్శక రచయితలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా పైడి జైరాజ్‌ 
ప్రివ్యూ థియేటర్‌ను రవీంద్ర భారతి రెండో అంతస్థులో ఏర్పాటుచేసి 
“సినివారంి, “అవతరణ ఫిల్మోత్సవం”ను “బతుకమ్మ ఫిల్మోత్సవం'” వంటివి 
నిర్వహిస్తూ, ఉత్తమ లఘు చిత్రాలకు అవార్డులను కూడా అందిస్తున్నది. 

తెలంగాణలోని సాహితీ, సారస్వత వికాసానికి ప్రతి ఏటా రాష్ట్రస్థాయి, 
జిల్లాస్థాయి కవి సమ్మేళనాలను, మార్చి 21న ప్రపంచ కవితా దినోత్సవాలను 
నిర్వహిస్తూన్నాం. తెలంగాణ ఎన్నెన్నో ఉత్సవాలు, వేడుకల నేల! ఉగాది, 
రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను ప్రభుత్వం అధికారికంగా అత్యంత వైభవంగా 
నిర్వహిస్తోంది. 

వేలాది సంవత్సరాల నుండి ఇక్కడి ప్రజలు సంబరంగా జరుపుకుంటున్న 
బోనాలు, బతుకమ్మపండుగలను “స్టేట్‌ ఫెస్టివలొగా ప్రభుత్వం ప్రకటించింది. 

బతుకమ్మ పండుగ ప్రకృతికి తెలంగాణ ఆడ బిడ్డలు అర్చించే పూల పండుగ 
- ప్రపంచంలోనే - ఒకేరోజు - దాదాపుకోటి మంది మహిళలు రాష్ట్రంలోని 
వేర్వేరు ప్రాంతాలలో పూల పండుగను నిర్వహించే ఉత్సవం. రాష్ట్రంలో, 
దేశంలో, అంతర్జాతీయంగా వివిధ దేశాలలో బతుకమ్మ పండుగను ఘనంగా 
నిర్వహిస్తున్నాం. 


103 * తెలంగాణ 


న షే చే! VN 


ఇ ఇ 
tal 
త el 


భాషా సాంస్కృతిక శాఖకు 
లభించిన అవార్డులు: 


దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 2018వ 

సంవత్సరానికి గాను “మన కళలు 

మన గుర్తింపు” అనే పేరిట ఆన్‌ లైన్‌లో 

కళాకారులకు గుర్తింపు కార్డులను అందించే 

నవ్య విధానాన్ని పరిచయం చేసినందుకు 
గాను జాతీయ స్థాయిలో స్కాచ్‌ 

అవార్డ్‌ లభించింది. 

* కళాకారుల గుర్తింపు కార్డు జారీ ప్రక్రియను 
మరింత సులభతరం చేసేందుకు టి-కల్చర్‌ 
పేరుతో ఒక వినూత్న యాప్‌ను అభివృద్ధి 
చేసినందుకు గాను, ఇలా ఈ చర్య దేశంలోనే 
తొలి సాంకేతిక ప్రయత్నంగా భావించి 
జాతీయ స్థాయిలో 2021 సంవత్సరంలో 
SKOCH AWARD గెల్బుకున్నాము. 

* సినీరంగంలో కొత్తతరం యువ దర్శక 
రచయితలకు ప్రత్యేక సహకారాన్ని 
అందించినందుకు గాను ఇండీవుడ్‌ 
అవార్డ్‌ -2018 లో మరియు జీ సినీ 
అవార్డ్‌ 2019 లో లభించింది. 

* ఇన్‌టచ్‌ హైదరాబాద్‌ హెరిటేజ్‌ అవార్డ్‌ 

2017 రవీంద్ర భారతికి లభించింది. 


ఇంకా గణపతి నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే 
ముంబాయి తర్వాత, దుర్గానవరాత్రి ఉత్సవాలకు 
దేశంలోనే కలకత్తా తర్వాత అంత పెద్ద ఉత్సవాలు 
హైదరాబాదులో నిర్వహించడం జరుగుతున్నది. 

సమ్మక్క సారలమ్మ జాతర, ఏడుపాయల జాతర, 
నాగోబా జాతర వంటి గిరిజన జాతరలు, కొమురవెల్లి, 
అయినవోలు, కొరివి వీరభద్రస్వామి జాతర, లింగ 
మంతుల స్వామి పెద్ద గట్టు జాతర, మన్యంకొండ 
బ్రహ్మోత్సవాలు వంటి ఎన్నో జాతరలలో తెలంగాణా 
సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలను నిర్వహిస్తు 
న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మహనీయుల 
కెవరికీ ఆదరణ దక్కలేదు. కానీ రాష్ట్రం సాధించిన 
తర్వాత దాశరథి, కాళోజీ వంటి తెలంగాణా సాహితీ 
వేత్తల జయంతులను అధికారికంగా నిర్వహి హించు 
కోవడం జరుగుతున్నది. దాశరథి, కాళోజీ పేరిట ప్రతి 
ఏటా ప్రతిష్టాత్మకంగా రూ.1,01,116/- నగదుతో 


9 జూన్‌ 2023 


శ 


క త్మ తీ": 


సాహితీ పురస్కారాలను కూడా ప్రదానం చేయడం జరుగుతున్నది. 
అలాగే మహాత్మా బసవేశ్వర జయంతిని, ఈశ్వరీబాయి జయంతి, 
వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం, వీరితో పాటు 
కొమురంభీమ్‌, సురవరం ప్రతాపరెడ్డి, ప్రా. జయశంకర్‌, సర్థార్‌ సర్వాయి 
పాపన్నగౌడ్‌ల జయంతులను భాషా సాంస్కృతిక శాఖ ద్వారా అంగరంగ 
వైభవంగా నిర్వహిస్తూ, సకలజనుల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తున్నది. 
ఉర్దూ సంస్కృతీ వికాసం కోసం ప్రతి సంవత్సరం 'సలామ్‌-ఎ- 
తెలంగాణ” పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నది. దీనిలో ఖవ్వాలీ, 
ముషాయిరాలు, సూఫీసంగీత్‌, గజల్‌ సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నది. 
తెలంగాణ సాహిత్య అకాడెమీ, తెలంగాణ సంగీత నాటక అకాడెమీ, 
తెలంగాణ సారస్వత పరిషత్తు, పోతన విజ్ఞాన పీఠం మరియు ఇతర 
సంస్థల ద్వారా తెలంగాణ సాహితీ సంస్కృతుల వికాసం కొరకు తెలంగాణ 
ప్రభుత్వం నిరంతరం తోడ్చాటునందిస్తున్నది. 
తెలంగాణ సంస్కృతి / కళా రంగాలలో విశేష సేవలనందించి ఆర్థిక 
ఇబ్బందులతో జీవనం కొనసాగిస్తున్న ప్రముఖ కళాకారులైన పద్మశ్రీ 
గుస్సాడి కనకరాజు, పద్మశ్రీ దర్శనమ్‌ మొగులయ్య, శీమతి పావల 
శ్యామలకు నెలకు రూ. 10 వేల చొప్పున ప్రత్యేక పింఛనును అందిస్తున్న 
ది. దర్శనం మొగిలయ్యకు కోటి రూపాయలు నగదుతో పాటు, గృహ 
నిర్మాణం కోసం 600 గజాల నివేశన స్థలాన్ని కూడా అందించడం 
జరిగింది. 


ఇ జ క న ౯ " WT, 
ళ్‌ న ul pf kL ™ క 


“ప్రపంచ తెలుగు మహాసభలను” తెలంగాణ ప్రభుత్వం 2017వ 
సంవత్సరంలో డిసెంబర్‌ 15 నుండి 19 వరకు, హైదరాబాద్‌ రవీంద్ర 
భారతిలో, జిల్లా కేంద్రాలలో వివిధ వేదికల మీద అత్యంత వైభవంగా 
నిర్వహించడం జరిగింది. 

కొన్ని అంతరించి పోతున్న కళారూపాలను పునరుద్దరించే దిశగా 
తెలంగాణలోని వివిధ దేవాలయాలలో “కళోద్ధారణ” పేరుతో చిందు 
యక్షగానం, హరికథ కళారూపాల ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారికి 
జీవనోపాధిని కల్పిస్తున్నది సాంస్కృతిక శాఖ. 


104 * తెలంగాణ 


ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలలో “కళార్చన” 
పేరుతో నెల నెలా విద్యార్థుల చే సాంస్కృతిక కార్యక్రమాలు 
ఏర్పాటు చేసి వారిని ప్రోత్సహిస్తున్నది. “వసంతోత్సవం” 
పేరుతో ప్రతి సంవత్సరం సంగీత నృత్య కళాశాలల 
విద్యార్థుల కోసం వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నది. 

భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, 
సాహిత్యం, కళలు, వారసత్వం అంశాలపై ఇప్పటివరకూ 
తెలియని ఎన్నో విశేషాలను వెలుగులోకి తీసుకురావడమే 
కాక, వాటన్నింటినీ గ్రంథాలుగా ప్రచురించి శాశ్వతత్వాన్ని 
తీసుకురావడం జరిగింది. 

అలా ప్రచురించిన పుస్తకాలు: 
(1) తొలిపొద్దు, (2) కొత్తసాలు, (8) తంగేడువనం, 
(4) మట్టి ముద్ర, (5) పద్య తెలంగాణం, (6) తల్లివేరు, 
(7) స్వేదభామి, (8) ఆకుపచ్చని పొద్దుపొడుపు, (9) గొల్ల 
రామవ్వ ఇంకొన్ని నాటికలు, (10) తెలంగాణ 
తేజోమూర్తులు, (11) కళా తెలంగాణం, (12) పటం 
కతలు, (13) తెలంగాణ వాగ్గేయ వైభవం, (14) తెలుగు 
కార్టూన్‌, (15) స్మర నారాయణీయం, (16) అలుగు 
దుంకిన అక్షరం, (17) కాకతీయ ప్రస్థానం, (18) 
తారీఖుల్లో తెలంగాణ, (19) తెలంగాణ రుచులు, (20) 
జయ జయోస్తు తెలంగాణ, (21) తెలంగాణ బోనాలు, 
(22) కధా రచన, (28) కల్చర్‌ ఆఫ్‌ తెలంగాణ ఎట్‌ 
సూరజ్‌కుంద్‌, (24) తెలంగాణ హార్వెస్ట్‌, (25) ఆదిరంగ్‌ 
మహోత్సవ్‌, (26) కల్చర్‌ ఆఫ్‌ ఎమిటి, (27) ఎ గ్రీన్‌ 
గార్లాండ్‌, (28) ఉమెన్‌ ఇన్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌, (29) వేర్‌ 
ది హెడ్‌ ఈజ్‌ హైల్డ్‌ హై, (30) ఐవిట్‌నెస్‌ ఆఫ్‌ ఎన్‌ 
ఎఫోక్‌, (31) మైమ్‌స్కేప్‌ ఆఫ్‌ తెలంగాణ, (82) నయా 
సాల్‌, (33) మనకు తెలియని తెలంగాణ, (34) యదాద్రి 
వైభవం, (85) ద ట్రబిలైజర్‌, (36) తెలంగాణ ప్రముఖ 
కవులు కావ్యాలు, (87) తరతరాల బోధన్‌ చరిత్ర, 
(38) బతుకమ్మ పాటలు, (39) తెలంగాణ ముస్లిం 
పాలకుల తెలుగు శాసనాలు,(40) ఉద్యమ గీత, (41) 
ఎపోక్‌ ఆఫ్‌ లైన్స్‌, (42) సంక్షేమ స్వరాలు, (48) 
తెలంగాణ భాష ఒక అవలోకనం, (44) శాసనోపాసన, 
(45) శాసన దర్శి. 


పి.వి. నరసింహారావు శతజయంతి బహుముఖ 


ప్రజ్ఞాశాలిగా, విద్యావేత్తగా, సాహితీవేత్తగా, రాజనీతి 
జ్ఞుడిగా, పాలనాదక్షుడిగా, ఆర్థిక సంస్కరణల (ప్రతిపా 
దకుడిగా పూర్వ ప్రధాని పి.వి.నరసింహారావు పాత్ర రాష్ట్ర 
దేశ విషయాలలో అనన్య సమాన్యమైనది. అతని శత 
జయంతి సందర్భంగా వారి మూర్తిమత్వాన్ని 360 


డిగ్రీలలో ఆవిష్మరించడమే ప్రధాన లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రి 

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం, భాషా 

సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ మొత్తం రి పుస్తకాలను 
ప్రచురించింది. వాటిలో పీవీ రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి అతని 
కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వాటి వివరాలు: 

1. Influence of India Culture on the West and Other 
Speeches: పశ్చిమ దేశాలపై భారత సంస్కృతి ప్రభావంపై పీవీ 
నరసింహారావు ప్రసంగాల సంకలనం 

2. The Granny & Other Stories: పీవీ నరసింహారావు రాసిన 8 
అరుదైన కథల సంకలనం. ఇందులో ప్రసిద్ధ గొల్ల రామవ్వ కథ కూడా 
ఉంది. 

3. The Meaning of Secularism and Other Essays: పీవీ 
నరసింహారావు వివిధ సందర్భాలలో రాసిన వ్యాసాల సంకలనం. 

4. Thus Spake PV-Interviews with P.V.NarasimhaRao: పీవీ 
నరసింహారావుని వేర్వేరు మీడియా ప్రతినిధులు చేసిన ఇంటర్వ్యూల 
సంకలనం. 

5. PV. Narasimha Rao-Architect of Indias Reforms: 
పీవీ నరసింహారావు చేసిన ఆర్థిక సంస్కరణలపై సంజయ బారు 
రాసిన కాఫీ టేబుల్‌ పుస్తకం. 

6. Legend in Lines: పీవీ నరసింహారావు స్ఫూర్తిగా దాదాపు 
125కు పైగా అంతర్జాతీయ, జాతీయ, రాష్ట కార్టూనిస్ట్‌ లు 
వేసిన క్యారికేఛర్‌ ల సంకలనం. 

7. నమస్తే పీవీ: పీవీ నరసింహారావు గురించి నమస్తే తెలంగాణ 
పత్రికలో ప్రచురించిన వ్యాసాల సంకలనం. 

8. కాలాతీతుడు: పీవీ నరసింహారావు జీవితం స్ఫూర్తితో 143 
మంది కవుల కవితా సంకలనం. 
పై పుస్తకాలను 2021 జూన్‌ 28న పీవీ జ్ఞానభూమిలో జరిగిన 

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా తెలంగాణ 

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర 
రావు ఆవిష్కరించారు. 

ప్రస్తుత తరం అంతా సాంకేతికతను, దృశ్య - శ్రవ్య ప్రధానమైన సాధనాల 
ద్వారా కొనసాగుతుంది. దీన్ని గమనించి 2014 నుండే తెలంగాణలోని 
అరుదైన జానపద, గిరిజన కళా రూపాలను విజువల్‌ డాక్యుమెంటేషన్‌ 
చేయడం ప్రారంభించింది. అలా ఇప్పటివరకు ఈ క్రింది డాక్యుమెంటరీలను 
నిర్మించింది. 

ప్రస్తుతం యావత్‌ ప్రపంచం సోషల్‌ మీడియా వెల్లువలో ఉన్న నేపధ్యంలో 
దేశంలోనే మొదటిసారిగా Department of Language and Culture 

Telangana పేరుతో Youtube Channelను ప్రారంభించి, అందులో భాషా 

సాంస్కృతిక శాఖ ద్వారా రూపొందిన వివిధ డాక్యుమెంటరీలను, 11/6 Prం- 

grammesను అందుబాటులో ఉంచడం జరిగింది. 
కరోనా మహమ్మారి విజృంభణ నేపధ్యంలో ప్రపంచమంతా స్థంభించిన 


105 * తెలంగాణ 


సందర్భంలో భాషా సాంస్కృతిక శాఖ 6-0 
వ్యూహం”ను (Corona Cannot Control Cul- 
ture, Creativity, Cinema) రూపొందించి ఆన్‌ 
లైన్‌ / డిజిటల్‌/ వర్చువల్‌ వేదికగా సాంస్కృతిక, 
సాహిత్య, కళా కార్యక్రమాలను నిర్వహించింది. 

23 మార్చి 2020 లో “జనతా కర్‌ వ్యూ” 
విధించిన తర్వాత దేశమంతా లాక్‌ డౌన్‌ 
ప్రారంభమైన 10 రోజులలోనే అంటే 6 ఏప్రిల్‌ 
2020 నుంచే సంగీత, నృత్య కళాశాలల విద్యార్థుల 
కోసం ఆన్‌ లైన్‌ తరగతులను వాట్సప్‌ వేదికగా 
ప్రారంభించి దేశంలోనే ఈ తరహా కార్యక్రమాలను 
నిర్వహించిన తొలి శాఖగా రికార్డు సృష్టించింది. 

“75 సంవత్సరాల భారత స్వతంత్ర 
వజోత్సవాల” ను 2022 వ సంవత్సరం ఆగష్టు, 8 
నుండి 22 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని 


జిల్లాలలో 15 రోజుల పాటు ఘనంగా నిర్వహిం 
చడం జరిగింది. ఇందులో వివిధ సాంస్కృతిక 
సాహిత్య కళా ప్రదర్శనలు నిర్వహించి ప్రజలలో 
జాతీయ భావనలు పెంపొందించగలిగింది 
సాంస్కృతిక శాఖ. 

2029 సెప్టెంబర్‌ 16 నుండి 18 వరకు, 
“జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను” అత్యంత 
ఘనంగా నిర్వహించడం జరిగింది. 83 జిల్లాలలోని 
అన్ని నియోజక వర్గాలలో సమైక్యతా సాంస్కృతిక 
ఉత్సవాలను, ర్యాలీలను నిర్వహించడం జరిగింది. 
అన్ని జిల్లాలలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన 
ప్రముఖులను సన్మానించారు. 


ఆ జూన్‌ 2023 


తెలంగాణ గడ్డ ఉజ్వలమైన చరిత్రకు, సుసంపన్నమైన భాషా సాహిత్యాలకు, తరతరాలుగా జనావళిని ఉర్రూతలూగిస్తున్న 
కళారూపాలకు, విలక్షణ సంస్కృతికి ఆటపట్టు. తెలంగాణ గొప్పదనం తెలియని వారు మాట్లాడిన హేళన పూర్వక 
మాటలే అలనాడు సురవరం ప్రతాపరెడ్డిని గోలకొండ కవుల సంచిక రూపకల్పనకు పురిగొల్పినవి. అప్పటినుంచి 
సాంస్కృతిక వివక్షా పూరిత వ్యాఖ్యలు అప్పుడప్పుడు వినవస్తూనె ఉన్నాయి. ఆ పౌరుషంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర 
ఉద్యమం నడిచింది, గెలిచింది. 


- డాక్టర్‌ జె. చెన్నయ్య 


ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో 
సాంస్కృతిక పునరుజ్జీవన కృషి బహుముఖాలుగా సాగుతున్నది. అందులో 
భాగంగా 10 జిల్లాల తెలంగాణను 38 జిల్లాలుగా విభజించి అభివృద్ధి, 
సంక్షేమ రంగాల్లోనే కాదు సాంస్కృతిక వికాసానికి సైతం అనితర 
సాధ్యమైన రీతిలో కృషి చేస్తున్నది మన ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి 
రాష్టాన్ని ౩8 జిల్లాలుగా విభజించిన స్ఫూర్తిని అందుకుని తెలంగాణ 
చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు మొదలైన అన్ని రంగాల్లో పూర్వకాలం 
నుంచి నేటి వరకు మన ఘనతను అక్షరబద్దం కాగా బృహత్తర కృషిని 
ప్రారంభించింది తెలంగాణ సారస్వత పరిషత్తు. 1943 ము 26న సారస్వత పరిషత్తుగా పరిణామం 
మాఢపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్జుల చెందింది. డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు, డాక్టర్‌ 
రామకృష్ణారావు, కోదాటి నారాయణరావు, బూర్జుల రంగనాథరావు, గడియారం రామకృష్ణ శర్మ, డాక్టర్‌ క నారాయణరెడ్డి 
భాస్మరభట్ల కృష్ణారావు ప్రభృతులు తెలుగు భాషా దీపం ఆరిపోకుండా వంటి పెద్దలు పరిషత్తు అభ్యుదయం కోసం ఏష కృషి 
కాపాడే నిమిత్తం నెలకొల్పిన నాటి నిజాము రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు  సలిపారు. 
తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్తుగా, రాష్ట్రావిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 


106 * తెలంగాణ * జూన్‌ 2023 


నేతృత్వంలో 2017లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు తెలంగాణ 
సాంస్కృతిక దీప్తిని ప్రపంచానికి చాటి చెప్పాయి. సభలకు కొనసాగింపుగా 
సాంస్కృతిక వికాస కృషికి 33 జిల్లాలుగా రాష్ట్ర పాలనా కేంద్రాల విస్తరణ 
మరింత ఊపునిచ్చింది. ఇప్పుడు ప్రతి జిల్లా తనదైన సొంత గొంతును పలికే 
దిశగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి ఈ విధంగా అందించిన స్ఫూర్తితో 
తెలంగాణ సారస్వత పరిషత్తు 33 జిల్లాల సమగ స్వరూపం పేరుతో చరిత్ర, 
సంస్కృతి, సాహిత్యం, కళారూపాలు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, 
మహనీయులు, మహిళాభ్యుదయం వంటి అనేక అంశాలపై గ్రంథాలు 
వెలవరిస్తున్నది. ఏక రీతిన దాదాపు 40 అంశాలు నిర్ణయించి ఆ అంశాల్లో 
ఆయా జిల్లాల్లో వ్యాసాలు రాయించే పనిని చేపట్టింది. ఒక్కో జిల్లాలో 
క. కోర్‌ కమిటీ ఏర్పాటు పంది కమిటీకి మార్గదర్శకాలను 
వివరంగా పంపించి వాటితో నిరంతర సంప్రదింపులు జరుపుతూ, అవసరమైన 
సలహాలు సూచనలు అందిస్తున్నది. వ్యాసాలను చదివి అవసరమైన రీతిలో 
సంక్షిప్తపరిచి, టైపింగ్‌, ఎడిటింగ్‌, ప్రూఫ్‌ రీడింగ్‌ పనులు పూర్తిచేసి వాటికి 
పుస్తక రూపమిస్తున్నది. 
ఇప్పటివరకు జోగులాంబ 
గద్వాల, నాగర్‌ కర్నూలు, 


రాజన్న సిరిసిల్ల, మహబూబ్‌ Bree yp 


నగర్‌, వనపర్తి, నిజామాబాద్‌, 
హనుమకొండ, మంచిర్యాల, 
సిద్దిపేట, ఆదిలాబాద్‌, పెద్దపల్లి 
జిల్లాల సమగ్ర స్వరూప [గ్రంథాలు 
వెలువడ్డాయి. ఒక్కొక్కటి సగటున 450 
పుటలు వచ్చింది. ఉమ్మడి రాష్టంలో మొత్తం రాష్ట్రానికి 
సంబంధించిన ఇటువంటి పుస్తకం లేదు. ఇప్పుడు ఒక జిల్లాకు 450 పుటల 
గ్రంథం రూపుదిద్దుకుంటున్నది. ఇప్పటివరకు వెలువడిన 11 జిల్లాల 
గ్రంథాలకు తోడు ఇంకా కామారెడ్డి, మహబూబాబాద్‌, నిర్మల్‌, సూర్యాపేట, 
జనగామ, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, ఆసిఫాబాద్‌, వరంగల్‌, 
వికారాబాద్‌ జిల్లాల సమగ్ర స్వరూప గ్రంథాల పని కొనసాగుతున్నది. 

సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, 
ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జే. చెన్నయ్య ఈ ప్రాజెక్టు నిర్వహణలో అవిశ్రాంతంగా 
కృషి చేస్తున్నారు. జిల్లాల్లో ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కోర్‌ కమిటీలు 
వ్యాస రచయితల గుర్తింపు, అంశాల వారీగా బాధ్యతలు అప్పగించడం, 
అవసరమైన వారికి సమాచారం లభించే మార్గాలు సూచించడం వంటి పనుల్లో 
పరిషత్తుకు తోడ్పాటు అందిస్తున్నాయి. పూర్తయిన పుస్తకాలను ఆ జిల్లాల్లోనే 
మంత్రులు ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేస్తున్నారు. కోర్‌ 
కమిటీ సభ్యులను, వ్యాస రచయితలను జ్ఞాపిక, శాలువా, కొత్త పుస్తకంతో 
సత్మరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ పరిషత్తుకు 
అందిస్తున్న వార్షిక గ్రాంట్‌ నుంచి ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నారు. 

మొత్తం 33 జిల్లాల గ్రంథాల పని పూర్తయితే సుమారు 15 వేల పేజీల 
తెలంగాణ తరతరాల వైభవం అక్షర రూపం దాలుస్తుంది. ముందు ముందు 
మరింత లోతుగా పరిశోధన చేసేందుకు ఈ (గ్రంథాలు దోహదపడతాయి. 


107 * తెలంగాణ 


ట్‌! _ శ్‌ 
“mt, © 40 


“తర తరాలు పాడుకునే 
సమాజపు ఆత్మ గీతం. 


- రమణా రెడ్డి 
య్‌ 


అనాదిగా యువత కలలు కన్నది... 
వెలుగుబాటలో భవిష్యత్తు సాగాలని 
ఆశాకిరణాలతో జీవితం నిండాలని 
నీళ్లు, నిధులు, నియామకాల తెలంగాణ కావాలని 


ప్రజల కలల సాకారానికి 

పాలకుల స్వార్థ ప్రయోజనాలు భిన్నమై 
తెలంగాణ ప్రజానీకం బలియై శ 
దశాబ్దాలుగా పోరుబాటలో నడిచింది 
తర తరాల అస్తిత్వ ఆకాంక్ష య 
యుగయుగాల పౌరుషం 
గుందెపై తెలంగాణ జండా 

పోరాటాల తెలంగాణ చరిత్ర © 
స్వార్ధ రాజకీయాల్లో నాయకులు 

నిస్సహాయ సందిద్ధతలో యువత 


కమిటీలు, కహానీలు, కల్ల బొల్లి మాటలు 
కాలయాపనలో కరిగిన దశాబ్దాలు 


ప్రశ్నించే గొంతులు 

తుపాకీ గుండ్లతో మూగబోయి 
తొలిదశ తెలంగాణ ఉద్యమం 
ఉద్యమ బీజమైంది 


బిగించిన పిడికిళ్లు 
నిప్పులో బూడిదై 
ఆత్మార్పణ ఆయుధంగా 


మలిదశ ఉద్యమ చరిత్ర 
త్యాగ మూర్తుల పోరాటం ww 
మేధావుల ఆరాటం 


కెసిఆర్‌ నాయకత్వం 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 


సాధించిన తెలంగాణ, దేశానికి ఆదర్శమై 
మనమంతా పురోగతిలో భాగమై 

త్యాగ ధనులకు అమరజ్యోతి వెలిగిద్దాం 
అమరులకు నిజమైన నివాళి అర్పిద్దాం 


9 జూన్‌ 2023 


సౌర విద్యుత్‌లో మన మార్క్‌ 

ఉమ్మడి రాష్ట్రంలోనూ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ఉంది. కానీ 
మన ప్రాంతంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తిపైనా వలస పాలకులు వివక్ష 
చూపించారు. రాష్ట్ర ఏర్పాటు నాటికి మన ప్రాంతంలో వున్న పూర్తి విద్యుత్‌ 
ఉత్పత్తిలో పునరుత్పాదక విద్యుత్‌ కేవలం 2 శాతమే. కానీ ఇప్పుడు దాన్ని 
26 శాతానికి పెంచుకోగలిగాం. ఇది మన పాలన కాబట్టి సాధ్యమైంది. 
రాష్ట్రం ఏర్పాటైన తొలినాళ్లలోనే ప్రభుత్వం తీసుకున్న చొరవతో సౌర 
విద్యుత్‌లో అద్భుత లక్ష్యాలు సాధించాం. 2018 వరకు తెలంగాణ సోలార్‌ 
విద్యుత్‌లో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచేందుకు ఇది 


108 * తెలంగాణ 


DRATIOE 


న్‌ ల్‌ 


\ADS-? 


వై. సతీష్‌ రెడ్డి 


ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా ఒకటి నుంచి 
నాలుగు స్థానాల్లోనే మన రాష్ట్రం కొనసాగుతూ ఉండటం 
మనకు గర్వకారణం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు మన 
ప్రాంతంలో 50.05 మెగావాట్ల భూ ఉపరితల సోలార్‌ ఉ 
తృత్తి ప్రాజెక్టులు ఉండేవి. 2014-15లో అది 169.04 
మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం రాష్టంలో 3,808.29 
మెగావాట్ల భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన ఫలకాల 
ద్వారా సౌర విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. 

సోలార్‌ రూఫ్‌ టాప్‌ తో ఇది మరింత పెరిగింది. గ్రిడ్‌ 


* జూన్‌ 2023 


వ “అలతి ం 


అనుసంధానంతో ప్రభుత్వ కార్యాలయ భవనాలు, నివాస 


ఇప్పటికే స్థలాలను గుర్తించాము. 


భవనాలు, వాణిజ్య సముదాయాలు, వరిశ్రమల్లో రూఫ్‌ టాప్‌ | 

సోలార్‌ వినియోగాన్ని పెంచాం. నెట్‌, గ్రాస్‌ మీటర్‌ విధానాల్లో 

ఏదైనా ఎంచుకునే వెసులుబాటు కల్పించాం. అతి తక్కువ 

సమయంలో సులభంగా అనుమతులు, సబ్సిడీలు, పరిశ్రమల - 

కు ఇన్సెంటివ్‌లతో ప్రోత్సాహానిచ్చాం. అధునాతన పద్దతులు, మామను 

స్‌ ముందు 

విధానాల ద్వారా విజయవంతంగా 295.60 మెగావాట్ల 

విద్యుత్‌ని (గ్రిడ్‌ అనుసంధానిత సోలార్‌ రూఫ్‌ టాప్‌ ద్వారా చూపక 

ఉత్పత్తి చేస్తున్నాం. రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూఫ్‌ టాప్‌ 201% 16 

సోలార్‌ ఉత్పత్తే మన ప్రాంతంలో లేదు. మన కృషిని గుర్తించిన 2010-17 

కేంద్ర ప్రభుత్వం 2019లోనే రాష్టాన్ని అభినందించింది. స్టేట్‌ 21s 

రూఫ్‌ టాప్‌ సోలార్‌ ఎట్రాక్టివ్‌ నెస్‌ ఇండెక్స్‌లో మన రాష్ట్రం 2016 19 

రెండో స్థానంలో ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ను సాధించింది. 2010 
మున్సిపల్‌ వ్యర్థాలతోనూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దేశానికే ee 

ఆదర్శంగా నిలుస్తోంది. వ్యర్థాల నుంచి ఉత్పత్తి అవుతున్న న 

విద్యుత్‌కు ప్రత్యేక టారిఫ్‌ ను నిర్ణయించి మన ప్రభుత్వం 

ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా రాష్ట్రంలో 19.8 మెగావాట్ల మకీ 


సామర్థ్యం ఉన్న రిహ్యూజ్ల్‌ డిరైన్ట్‌ ఫ్యయల్‌ (ఆర్జీఎఫ్‌) ఆధారిత 
విద్యుత్‌ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. 

రోజుకు 1200 టన్నుల చెత్త ద్వారా 0.38 మిలియన్‌ 
యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి వీలవుతుంది. ఇది 
ఏటా 3 లక్షల టన్నుల కర్బన ఉద్దారాలను తగ్గిస్తుంది. ఇది 
దక్షిణాదిలోనే మొదటిది 

రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆకర్షితులై మరిన్ని స సంస్థలు 
ముందుకొస్తున్నాయి. ఇప్పటి వరకు 'రెడ్యోకు 83.90 
మెగావాట్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటికే == 
69.4 మెగావాట్లకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. 


పర్యావరణ పరిరక్షణలో మేము సైతం.. 


కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని కాపాడే 
యజ్ఞంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు, 
మౌలికవసతులు కల్పించేందుకు తెలంగాణ పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ 
అహర్నిశలు కృషి చేస్తోంది. రోజు రోజుకు కాలుష్య తీవ్రత పెరిగిపోతోంది. 
ఇది గ్లోబల్‌ వార్మింగ్‌ కు, అనేక ప్రకృతి వైపరిత్యాలకు కారణమవుతోంది. వీటి 
నుంచి ) జతపీటకడాలంటే కర్బన ఉద్దారాలను తగ్గించాలనే లక్ష్యంతో మాస సంస్థ 
పనిచేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఐటీ, పరశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ 
సహకారంతో తెలంగాణ ఈవీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా 
ఎలక్ట్రిక్‌ వాహనాలు కొన్న వారికి రిజిస్టేషన్‌ చార్జీల భారం నుంచి 
మినహాయింపునిచ్చింది. ఇది రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల పెరుగదలకు ఎంతో 
తోద్బడింది. ఫలితంగా అనతికాలంలోనే రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల సంఖ్య 
లక్షకు చేరువైంది. వీటికి మౌలిక వసతులు కల్పించేందుకు నోడల్‌ ఏజెన్సీగా 
ఉన్న రెడ్మో సంస్థ.. ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. 

రాష్టంలో మొత్తం 1301 ప్రాంతాల్లో ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు 


సౌర విద్యుత్‌ 
ర హెచ్‌ఎండిఏ, డిస్మంలు, జిహెచ్‌ 
ప్రాజక్టు ఎంసి, ఆరీసీ, టూరిజం, సివిల్‌ 
సామర్థ్యం ట్‌ 
(మెగొవాటలో) సప్పైస్‌, రవాణా శాఖ, రోడ్లు 
వ భవనాల శాఖతో కలిసి పని 
చేస్తోంది. రెవెన్యూ షేరింగ్‌ 
వ విధానంలో చార్జింగ్‌ కేంద్రాలు 
1090 ఏర్పాటు చేస్తోంది. అలాగే 
352.09. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం 
761.52 ర్‌ 
7 తోనూ చార్దింగ్‌ కేంద్రాల 
1/60 // a 
: ఏర్పాటు చేస్తోంది. దేశంలోనే 
వ మొట్టమొదటి పీపీపీ మోడల్‌ 
వ ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఇటీవలే 
యాదాద్రిలో ప్రారంభించామని 
363,02 చెప్పడానికి గర్విస్తున్నాను. 
3 న. ఎలక్ట్రిక్‌ వాహన ఛార్జింగ్‌ మౌలిక 


వసతులను కేవలం హైదరాబాద్‌ 


కే పరిమితం చేయడం లేదు. రాష్ట్రంలోని రెండో 
శ్రేణి పట్టణాలతో పాటు, అన్ని రాష్ట్ర జాతీయ 
రహాదారులపై ఛార్జింగ్‌ కేంద్రాలు అందుబాటులో 
ఉంటేనే ప్రజలు వాహనాలు కొనేందుకు ఆసక్తి 
చూపిస్తారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట 
పునరుత్సాదక శక్తి అభివృద్ధి సంస్థ కసరత్తు చేస్తోంది. 
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, 18 మున్సిపల్‌ 
కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ 
కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం ప్రభుత్వ, 
(ప్రైవేటు సంస్థలవి కలిసి రాష్ట్రంలో 500 ఈవీ 
ఛార్జింగ్‌ కేంద్రాలున్నాయి. రెడ్మో సంస్థ ఏర్పాటు 
చేసిన మరో 60కి పైగా ఛార్జింగ్‌ కేంద్రాలు 


109 * తెలంగాణ * జూన్‌ 2023 


ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 2025కల్లా రాష్ట్రంలో 8 వేల ఎలక్ట్రిక్‌ 
వాహన ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇందులో 
భాగంగా ఇటీవలే ఎలక్ట్రిక్‌ వాహన రంగం, దాని అనుబంధ రంగాలకు 
చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించాం. మౌలిక వసతుల 
కల్పనకు రాష్ట ప్రభుత్వం, రెడ్కో సంస్థ అన్ని విధాల సహకరిస్తుందని 
ఆయా సంస్థల (ప్రతినిధులకు తెలియజేశాము. దీనిపై సంతోషం వ్యక్తం 
చేసిన పలు ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు తాము సొంతంగా చార్జింగ్‌ 
కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. టీఎస్‌ ఈవీ 
మొబైల్‌ అప్లికేషన్‌తో ఛార్జింగ్‌ కేంద్రాల వివరాలను వాహనదారుల 
గుప్పిట్లోకి తీసుకొచ్చింది మా సంస్థ. కేవలం రెడ్మో సంస్థే కాదు. ఇతర 
(ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన ఛార్జింగ్‌ కేంద్రాల వివరాలు ఈ మొబైల్‌ 
అప్లికేషన్‌లో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీని ద్వారా వాహనదారులు 
ఛార్జింగ్‌ చేసుకుని పేమెంట్‌ కూడా చేయొచ్చు. కేవలం సింగిల్‌ క్లిక్‌ తో 
వాహన ఛార్జింగ్‌ పూర్తవుతుంది. ఇలాంటి వెసులుబాట్లు కల్పించడం 
ద్వారా ప్రజలకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై మరింత ఆసక్తి పెంచాలనేది మా 
ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే మంత్రివర్యులు కేటీఆర్‌ కృషితో 
మొట్టమొదటి ఫార్ములా ఈ రేసింగ్‌ మన హైదరాబాద్‌లో జరిగింది. ఈ 
సందర్భంగా ఈ-మొబిలిటీ వీక్‌తో ప్రజలకు ఎలక్ట్రిక్‌ వాహనాలపై 
అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ వాహనాలన్నీ ఎలక్టిక్‌గా 
ఉండేలా, ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత వాహనాల విషయంలోనూ ఎలక్ట్రిక్‌ 
వైపు ఆసక్తి చూపేలా చర్యలు చేపడుతున్నాం. సులభతర నెలవారీ 
వాయిదాలతో ఎలక్షిక్‌ వాహనాలు అందజేసేందుకు కసరత్తు 
కొనసాగుతోంది. 

అయితే కొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చినంత మాత్రాన వాహన 
కాలుష్యం పూర్తిస్థాయిలో తగ్గదు. ఇప్పటికే లక్షలాదిగా ఉన్న పెట్రోల్‌, 
డీజిల్‌ వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చిడి చేయాలి. అందుకే 
శిలాజ ఇంధనంతో నడుస్తున్న పాత వాహనాలను ఈవీ వాహనాలుగా 
మార్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నాం. 5000 పాత ఆటోలకు 
రెట్రోఫిట్మెంట్‌ ద్వారా ఎలక్ట్రిక్‌ కిట్‌లు బిగించేందుకు కొద్దిరోజుల క్రితం 
ఆటో యూనియన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించాం. దీనికి గాను 
ఒక్కో ఆటోకి రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000 సబ్సిడీ ఇచ్చేందుకు 
ముందుకు వచ్చింది. అలాగే పాత డీజీల్‌ ఆర్టీసీ బస్సులకు ఎలక్టిక్‌ కిట్లు 
బిగించేందుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. భవిష్యత్‌ తరాలు 
బాగుండాలనే లక్ష్యంతో పర్యావరణంపై (ప్రేమతో కాలుష్యాన్ని తగ్గించాలనే 
ఈ మహాయజ్ఞంలో మేము సైతం అని ముందుకు కదులుతున్నాం. 


ఇంధన పరిరక్షణలో దేశానికే రోల్‌ మోడల్‌.. 


తెలంగాణ ఏ కొత్త పథకం తీసుకొచ్చినా, ఏ కార్యక్రమం చేపట్టినా 
దాన్ని దేశం అనుసరించడం పరిపాటి అయింది. విద్యుత్‌ పొదుపు కోసం 
రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. 
ఎనర్జి కన్టర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ అమలు నిర్ణయం తీసుకోవడంతో పాటు.. 


110 * తెలంగాణ 


వేగంగా పటిష్టంగా అమలు చేసినందుకుగాను నీతి 
ఆయోగ్‌ దీనిని బెస్ట్‌ ప్రాక్టీసింగ్‌గా గుర్తించింది. ఈసిబిసి 
అమలు ద్వారా కమర్షియల్‌ బిల్షింగుల్లో తక్కువ విద్యుత్‌ 
వినియోగం అయ్యేలా నిర్మించాలనే నిబంధన 
తీసుకొచ్చింది. 2014లోనే ఎనర్జీ కన్టర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ 
ఈసిబిసి తప్పనిసరి చేస్తూ జీవో నెంబర్‌ ౩0 కి సవరణ 
చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2019 అక్టోబర్లో దీనిని 
మున్సిపల్‌ చట్టంలో పొందుపరిచింది. దేశంలో ఈసిబిసి 
తప్పనిసరి చేస్తూ మనం తీసుకున్న మొదటి రాష్ట్రం 
తెలంగాణ. 2019లో ఈసిబిసి తప్పనిసరి చేసిన తర్వాత 
430 కమర్షియల్‌ బిల్దింగులు ఈ నియమాలను పాటిస్తూ 
నిర్మితమయ్యాయి. ఈసీబీసీ నిబంధన ప్రకారం నిర్మితమైన 
భవనాల సంఖ్య ప్రస్తుతం 680కి(2023 ఏప్రిల్‌ 
చేరుకుంది. వీటి ద్వారా ప్రతీ ఏటా 37,05,96,009 కిలో 
వాట్ల విద్యుత్‌ ఆదా అవుతోంది. అలాగే బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ 
ఎఫిషియన్సీ కూడా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి 
అభివృద్ధి సంస్థ కృషిని గుర్తించి గతేడాది నవంబర్లో 
సర్టిఫికేట్‌ ఆఫ్‌ మెరిట్‌ను అందజేసింది. అలాగే ఇంధనాన్ని 
పొదుపు చేసిన వారికి రెడ్కో తరుపున ప్రతీ ఏటా నవంబర్‌ 
లో “తెలంగాణ స్టేట్‌ ఎనర్జీ కన్టర్వేషన్‌ అవార్డులు” 
అందజేస్తున్నాం. 

విద్యార్థి దశ నుంచే ఇంధన పొదుపుపై అవగాహన 
పెంపొందించేందుకుగాను పాఠశాలలు, కళాశాలల్లో ఎనర్జీ 
క్లబ్బులు ఏర్పాటు చేశాం. 2017-18 లో 165, 2019- 
20లో 156 క్లబ్లులు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలోని అన్ని 
(గామపంచాయతీల్లోని వీధి దీపాల స్థానంలో తక్కువ 
విద్యుత్‌ వినియోగంతో పనిచేసే ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు 
చేస్తున్నాం. ఇప్పటి వరకు వరంగల్‌, జనగాం, నారాయణ 


* జూన్‌ 2023 


ఎనర్జి కన్హర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ ఫలితాలు 


సంవత్సరం | భవనాల నిర్మిత ఆదా అయిన 
సంఖ్య ప్రాంతం(చ.మీ) విద్యుత్‌ (కి.వా) 
2018 44 1435243.5 16291646. 8 
2019 167 A551 2855 | S35126183.2 
2020 139 8918735 25214155. 
202 1/5 ౨8944477. 2 53272386 
202 75 1175639.1 13163937.83 
మొత్తం 603 | 17461350.3 | 370596009. 1 


పేట్స్‌ నల్గొండ జిల్లాల్లోని 775 గ్రామాల్లో 1,25,374 ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు 
చేశాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని ఏర్పాటు చేశాం. వీటిని 
సెంట్రలైజ్డ్‌ కంట్రోల్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టంతో ఎప్పటికప్పుడు హైదరాబాద్‌ 
లోని పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయం నుండి 
మానిటరింగ్‌ చేస్తున్నాం. అలాగే ఒక్క హైదరాబాద్‌లోనే నాలుగు లక్షల పాత 
లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు బిగించాం. రాష్ట్రవ్యాప్తంగా 78 అర్బన్‌ లోకల్‌ 
బాడీల్లో 11.12 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటుచేశాం. అలాగే.. ప్రభుత్వ 
కార్యాలయాలు, స్కూళ్లు, పోలీస్‌ స్టేషన్లు, దేవాలయాల్లోనూ విద్యుత్‌ పొదుపు 
చర్యలు చేపడుతున్నాం. అధిక విద్యుత్‌ తో నడిచే సీలింగ్‌ ఫ్యాన్లు, లైట్ల స్థానంలో 
తక్కువ విద్యుత్‌ తో నడిచే బ్రష్‌ లెస్‌ డీసీ (బిఎల్‌డిసి) ఫ్యాన్లు, ఎల్‌ఈడీ ట్యూబ్‌ 
లైట్లు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే విద్యుత్‌, ఇంధన పొదుపుపై ప్రతీ ఏటా 
నవంబర్‌లో ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రజలకు 
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ చర్యల ఫలితంగా రాష్టం 
ఏటా 2061 మిలియన్‌ కిలోవాట్ల విద్యుత్‌ను ఆదా చేయగలుగుతోంది. 
ఎల్‌ఈడీ ట్రీట్‌ లైట్ల ద్వారా ఏటా 702.2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా 
అవుతుండగా.. 5,75,830 టన్నుల కర్బన ఉద్దారాలు తగ్గాయి. 

ఇటీవల రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్‌తో కలిసి కూల్‌ రూఫ్‌ పాలసీ 
ప్రకటించడం మరో సంతోషకరమైన సందర్భం. ఎనర్జీ కన్దర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ 
మాదిరిగానే కూల్‌ రూఫ్‌తో విద్యుత్‌ వినియోగం తగ్గుతుంది. పైకప్పు ఎక్కువగా 
ఉష్ణాన్ని గ్రహించకుండా చేయడం వల్ల భవనాలు ఎక్కువగా వేడెక్కకుండా 
ఉంటాయి. ఫలితంగా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం తగ్గి విద్యుత్‌ ఆదా 
అవుతుంది. ఆఫీసు భవనాలు, నివాస ప్రాంతాలన్నింటిలో ఇది చాలా 
ఉపయోగపడుతుంది. ప్రజలకు విద్యుత్‌ బిల్లుల భారాన్ని కొంత వరకు 


66 


తగ్గిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు తోడ్చడుతుంది. 
గ్లోబల్‌ వార్మింగ్‌ రోజు రోజుకు పెరుగుతున్న 
సమయంలో దాన్ని తగ్గించేందుకు ఇప్పటికే 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ హరితహారానికి అంకురార్పణ 
చేశారు. ఫలితంగా రాష్టంలో 30 శాతానికి పైగా 
పచ్చదనం పెరిగింది. చల్లదనం పెరిగింది. ఇప్పుడు 
మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన కూల్‌ రూఫ్‌ పాలసీ 
కూడా రాబోయే రోజుల్లో మరిన్ని సతృలితాల 
నివ్వబోతోంది. 


రెడ్మోకు అవార్డుల పంట 


పునరుత్పాదక శక్తిలో తెలంగాణ చేస్తున్న 
కృషికి గతేడాది సర్టిఫికేట్‌ ఆఫ్‌ మెరిట్‌ ను 
బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ నుంచి 
అందుకున్నాము. 2020-21లోనూ సర్టిఫికేట్‌ 
ఆఫ్‌ మెరిట్‌ రెడ్మోకు దక్కింది. 

2014-15లో పునరుత్పాదక శక్తిని ప్రమోట్‌ 
చేసినందుకు 2015 ఫిబ్రవరి 17న ఢిల్లీలో 
కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. 

ఎనర్జీ కనర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ ను బెస్ట్‌ 
ప్రాక్రీసింగ్‌గా నీతి ఆయోగ్‌ (ప్రశంసించింది. 
2014-15లో 2051 ఇళ్లకు ఆఫ్‌ గ్రిడ్‌ వ్యవ 
స్థలు ఏర్పాటు చేసినందుకు జాతీయ స్థాయిలో 
రెండో బహుమతిని అందుకోవడం జరిగింది. 
మన ప్రభుత్వం అమలు చేస్తున్న ఎనర్జీ 
కన్టర్వేషన్‌ బిల్లింగ్‌ కోడ్‌ను మిగతా 
రాష్ట్రాల్లోనూ అమలుకు కేంద్రం 
ప్రయత్నిస్తోంది. 

సోలార్‌ రూఫ్‌ టాప్‌ లోనూ మనం 
అనుసరిస్తున్న విధానాలను ఇతర 

రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. 


(రచయిత తెలంగాణ పునరుత్వాదక శక్తి 
అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌) 


ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డాక పునరుత్పాదక శక్తితో పాటు, 
ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో, ఇంధన పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం 


పరుగులు పెడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో 
మరింత ఉన్నత లక్ష్యాల దిశగా పరుగులు పెడుతున్నాము. 9 ర్స 


111 ౨ తెలంగాణ 


9 జూన్‌ 2023 


ల! 


- యాదగిరి రెడ్డి కనుకుల 


భవిష్యత్తు ఇంధనం గ్రీన్‌ హైడ్రోజన్‌ (హరిత ఉదజని), ఎలక్టిక్‌ 
వాహన బ్యాటరీల ఉత్పత్తికి నీరే ప్రధాన వనరు. ప్రస్తుతం ప్రపంచం 
పెట్రోలియం ఉత్పత్తులైన డీజిల్‌, పెట్రోల్‌లతో నడుస్తోంది. పెరుగుతున్న 
పెట్రోలియం వినియోగం, పెరుగుతున్న జనాభా వల్ల పెట్రోలియం 
ఉత్పత్తులు మరో 35 సంవత్సరాలలో గల్ఫ్‌ దేశాలలో అడుగంటి 
పోనున్నాయి. ఇది గమనించిన ఆయా దేశాలు ముందుచూపుతో పర్యాటక 
రంగాన్ని విద్యా రంగాన్ని బ్యాంకు ఆధార సాఫ్ట్‌వేర్‌ సర్వీసులను 
ప్రోత్సహిస్తూ ప్రపంచ దేశాలను ఆకర్షించడం మొదలు పెట్టాయి. ఈ 
పరిస్థితుల్లో భారతదేశం ఇంధన సంక్షోభం నుంచి ఇంధన భద్రతలోకి 
రావాలంటే నీటి వనరులే కీలకం కానున్నాయి. 

కేంద్రప్రభుత్వం ఆధీనంలోని పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ 
సెల్‌ (పీపీఏసీ) వెల్లడించిన గణాంకాల (ప్రకారం..మన దేశంలో 
పెట్రోలియం నిల్వలు చాలా తక్కువ. అందుకే 2021-22 ఆర్థిక 


112 * తెలంగాణ 


wer eee కా we ee te ee eee విత ల ల ల బున 
Tr CTT mm ma ఇక ERED) aaa 4 | 


సంవత్సరంలో 84 శాతం విదేశాల నుంచి దిగుమతి 
చేసుకున్నాము. అంటే 212 మిలియన్‌ టన్నుల ముడి 
చమురు దిగుమతి చేసుకుంటున్నందున 9లక్షల 20వేల 
కోట్ల రూపాయల (119 అమెరికన్‌ మిలియన్‌ డాలర్లు) 
విదేశీమారక ద్రవ్యాన్ని ఆయా దేశాలకు మన దేశం 
చెల్లించాల్సి వస్తున్నది. ప్రతిఏటా ఈ భారం పెరుగుతూ 
వస్తోంది. దీనికితోడు భారత్‌ తీసుకున్న రుణాలకు వడ్డీ 
2022-23 ఆర్థిక సంవత్సరంలో 9 లక్షల 40వేల కోట్ల 
రూపాయలు చెల్లించాం. అంటే శ్రద్ధగా గమనించండి... 
మన ఆర్థిక ప్రగతికి ఈ శిలాజ ఇంధనాలైన (ఫాజిల్‌ 
ఫ్యూయల్‌) పెట్రోలియం ఉత్పత్తులు ఎంతగా దోహద 
పడతాయో అర్థం అవుతుంది. ఇలా మనం ఈ ఇంధన 
సంక్షోభం నుంచి రాను రాను ఇంధన విపత్తులోకి 
నెట్టివేయబడే ప్రమాదముంది. మరో 20 సంవత్సరాలలోనే 
మన దేశంలో పెట్రోలియం నిల్వలు పూర్తిగా అడుగంటి 


* జూన్‌ 2023 


Introduction inte || and Gas Industry 
CIL: Part 1 


ELT గ 
WBA n 0 a Ger ాచ్చాతా లా GE 


పోయి, ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పెట్రోలియం 
ఉత్పత్తులు 85 శాతం నుంచి 98 శాతానికి చేరుకోవడం మనకు ఆర్థిక నష్టంతో 
పాటు దేశ రక్షణకు కూడా (ప్రమాదంగా మారుతుంది. డీంతోపాటు 
కాలుష్యంతో ప్రజారోగ్యభద్రతకి కూడా విఘాతమే. 


2070 నాటికి కాలుష్య తటస్థతే లక్ష్యంగా 


మనదేశం (ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగంలో అమెరికా, 
చైనా తరువాత మూడో స్థానంలో ఉంది. కాలుష్యకారక కర్భన ఉద్దారాలైన 
కారన్‌ డై ఆక్సైడ్‌, కార్భన్‌ మోనాక్సైడ్‌, దుమ్ము, ధూళి కణాలను భారీస్థాయిలో 
వెదజల్లుతు వాతావరణంలో పెను మార్పులు సంభవించేలా చేయడంలో కూడా 
మనదేశం మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఇది ఆందోళన కలిగిస్తున్న 
అంశం. అందుకే గ్లోబల్‌ సమ్మిట్‌లో భాగంగా భారతదేశం 2070 నాటికి 
నిద్దేశించుకున్నట్లుగా కాలుష్య తటస్థత సాధించే లక్ష్యంగా వెళుతున్నాము. 


గ్రీన్‌ హైడ్రోజన్‌ దిశగా అడుగులు 


ప్రత్యామ్నాయ ఇంధనవనరులలో భాగంగా గ్రీన్‌ హైడ్రోజన్‌ 
భవిష్యత్‌ ఇంధనంగా గుర్తింపు పొందింది. ఎలాంటి కాలుష్యానికి 
తావులేకుండా పునరుత్పాదక ఇంధన వనరులైన నీరు, సౌరశక్తి, 
పవనశక్తి, సముద్ర తరంగాల శక్తి ఆధారంగా ఉత్పత్తి చేసే 
“హరిత ఉదజని'నే గ్రీన్‌ హైడ్రోజన్‌గా పేర్కొంటారు. 

నీటి వసరులు సమృద్ధిగా ఉన్న రిజర్వాయర్లు, బ్యారేజ్‌లు, 
డ్యామ్‌ల పరీవాహక ప్రాంతాలలో పెద్ద మొత్తంలో కంపెనీలు 
ఏర్పాటు చేసి నీటి అణువులను ఎలక్షోలైసిస్‌ (విద్యుద్విశ్లేషణ) 
ప్రక్రియ ద్వారా విచ్చిన్నం చేసి ఆక్సిజన్‌ని, కార్భన్‌ రహిత 
హైడ్రోజన్‌ని వేరుచేస్తారు. ఇప్పుడే కాలుష్యరహిత హరిత ఉదజని 
ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా 12 లీటర్ల నీటి నుంచి 1కిలో 


113 * తెలంగాణ 


హరిత ఉదజని ఉత్పత్తి చేయవచ్చు. ఇది 4 లీటర్ల 
పెట్రోల్‌ దహన సామర్థ్యంతో సమానం. 
అయినప్పటికీ దీని ఉత్పత్తికి ప్రస్తుతం 400 
రూపాయలు వ్యయం అవడమే కాక పెద్ద ట్యాంకు 
లను వినియోగించాల్సి రావడంతో రవాణా ఖర్చులు 
కూడా అధికమవుతాయి. అందుకే జర్మనీ, స్వీడన్‌ 
లాంటి దేశాలలో ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ని రైళ్ళు 
నడపడానికి వినియోగిస్తూన్నారు. కార్లు, బైక్‌లలో 
కూడా వినియోగించడానికి పరిశోధనలు ముమ్మరం 
చేశారు. 


ఆయా దేశాల స్ఫూర్తితో మనం సైతం.... 


2020లోనే జర్మనీ, ఆఫ్టియా, స్వీడన్‌, 
స్విట్టర్‌లాండ్‌ లాంటి యూరప్‌ ఖండ దేశాలు గ్రీన్‌ 
హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వ, సరఫరాపై జాతీయ 
హైడ్రోజన్‌ స్టాటజీని తీసుకువచ్చాయి. 

అమెరికా కూడా 2021లో 9.5 బిలియన్‌ 
డాలర్లు (75వేల కోట్లు) వ్యూహరచనకు 
కేటాయించింది. ఈ అభివృద్ధి చెందిన దేశాల లక్ష్యం 
2030 నుండి ప్రతిఏటా 20 మిలియన్‌ టన్నులు (1 
మిలియన్‌ 10 లక్షలతో సమానం) గ్రీన్‌ హైడ్రోజన్‌ 
ఉత్పత్తి చేయాలి. అప్పుడే కాలుష్యాన్ని గణనీయంగా 
అదుపులోకి తేవడంతో పాటు ఇంధన భద్రతకు 
మార్గం సులభం అవుతుంది. 

భారత (ప్రభుత్వం కూడా ముందుచూపుతో 
భావితరాలకు ఇంధన సంక్షోభం తలెత్తకుండా 
2023 జనవరి మొదటి వారంలో జాతీయ హరిత 
ఉదజని మిషన్‌ (ఎన్‌జీహెచ్‌)ను ఏర్పాటు చేసి 
మౌలిక సదుపాయాలకి, పరిశోధనలకు 18వేల కోట్ల 


9 జూన్‌ 2023 


రూపాయలని కేటాయించడం శుభపరిణామం. 2080 నాటికి 5 
మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని మన దేశం లక్ష్యంగా పెట్టుకుంది. 


గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణ 


పునరుత్పాదక ఇంధన వనరులైన ఈ గ్రీన్‌ హైడ్రోజన్‌ కంపెనీల 
ఏర్పాటుకు నీరు, సూర్యరశ్మి అవసరం. కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో 
నీరు, సింగరేణి బొగ్గుగనుల ప్రాంతాలలో సూర్యరశ్మి అధికం కాబట్టి 
సింగరేణి రూపంలోను సూర్యరశ్మి సమకూరుతాయి. ఈ కంపెనీల 
స్థాపనకు ఇది మనకి సువర్ణావకాశమే. 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏర్పాటు చేసుకున్న మేడిగడ్డ, అన్నారం, 
సుందిళ్ళ బ్యారేజ్‌ల ద్వారా 36 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. 
అలాగే మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌లో 50 టీఎంసీలు, కొండపోచమ్మ 
సాగర్‌లో 15 టీఎంసీలు, సీతమ్మ సాగర్‌, తుపాకుల గూడెం బ్యారేజ్‌ల 
ద్వారా నీరు అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్టంలో గోదావరి నది 
ప్రవహిస్తున్న 650 కిలోమీటర్లలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా 8 
బ్యారేజ్‌లు, 20 రిజర్వాయర్లు నిర్మాణమయ్యాయి. వీటి ద్వారా 
వ్యవసాయరంగానికే కాకుండా సుమారు 220 కిలోమీటర్ల మేర 
నదీగర్భంలో ఎప్పుడూ నీటి నిల్వ అందుబాటులో ఉంటున్నది. ఇది 
వ్యవసాయానికే కాకుండా పారిశ్రామిక అవసరాలకు సైతం అపారంగా 
ఉపయోగపడుతున్నది. ఈ నీరు భవిష్యత్తులో గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి, 
పరిశోధనలకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు 
ఉపయోగపడనున్నది. అలాగే ఎలక్టిక్‌ వాహనాల బ్యాటరీల ఉత్పత్తికి నీటి 
వనరులే కీలకం కాబట్టి వీటికి కూడా ఈ జలాలు ఉపయోగపడతాయి. 
భారత (ప్రభుత్వం 2032 నాటికి 12 లక్షల కోట్ల రూపాయలు 


114 * తెలంగాణ 


పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకుంది. 19 లక్షల 
మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కాన్ఫిడరేషన్‌ 
ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) అభిప్రాయపడుతోంది. 
ఈ లక్ష్య సాధనలో తెలంగాణ రాష్ట్రం ముందు వరసలో 
ఉంది. 


ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీల ఉత్పత్తిలో కీలక 
భూమిక నీటి వనరులే 

ఒక ఎలక్టిక్‌ కారు తయారు చేయడానికి 9 దశలు 
ఉంటాయి. వీటి ఉత్పత్తికి ౩౨వేల నుంచి 4వేల లీటర్ల నీరు 
అవసరం అవుతుంది. అలాగే బ్యాటరీల ఉత్పత్తి 
విషయానికి వస్తే. అమెరికాకు చెందిన ఆర్ష్గానే నేషనల్‌ 
(ఏఎన్‌ఎల్‌) లేబరెటరీస్‌ వారు నిర్ణయించిన కొన్ని నియమ, 


NATIONAL 
GREEN 


నిబంధనలను అనుసరించి *“గ్రీన్‌-20186 ప్రకారం 1 కేడబ్యుహెచ్‌ సామర్థ్యం 
గల ఎలక్ట్రిక్‌ బ్యాటరీల ఉత్పత్తికి 780 లీటర్ల నీరు అవసరం అవుతుంది. 
అయితే ఇది బ్యాటరీల తయారీలో వినియోగించే ఖనిజలోహాలను బట్టి నీటి 
అవసరాల పరిమాణం మారుతుంది. లిథియం ఆధార బ్యాటరీలలో కోబాల్ట్‌ని 
తక్కువగా వినియోగించినప్పుడు, గ్రాఫైట్‌ బదులుగా సిలికాన్‌ని వాడినప్పుడు 
నీటి వినియోగం కొంత తగ్గుతుంది. ఉదాహరణకి 2022లో టెస్లా కంపెనీ 
వారు మోడల్‌-3 బ్యాటరీలలో కేవలం ౩3శాతం కోబాల్ట్‌ని వినియోగించినందున 
1 కేడబ్ల్యుహెచ్‌ సామర్థ్యం గల లిథియం అయాన్‌ బ్యాటరీ ఉత్పత్తికి ౩60 
లీటర్ల నీరు అవసరం అవుతున్నది. ఉదాహరణకి టాటా కంపెనీ ఎలక్ట్రిక్‌ కారు 
బ్యాటరీ సామర్థ్యం 30 కేడబ్యుహెచ్‌. దీని ఉత్పత్తికి 10,800 లీటర్ల నీరు 
అవసరం అవుతుందని స్పష్టమవుతున్నది. అలాగే నికెల్‌, అల్యూమినియం 
ఆధార బ్యాటరీలకి 1 కేదబ్యుహెచ్‌ సామర్ధ్యానికి 580 లీటర్ల నీరు 
వినియోగమవుతున్నది. 


వివిధ వాహనాల బ్యాటరీల సామర్థ్యం 


ద్విచక్ర వాహనాలకు 8.4 కేడబ్ల్యుహెచ్‌., 
త్రీవీలర్స్‌కి 4.5 కేడబ్యుహెచ్‌, కార్లు, ట్రాలీలు, 
ఆటోలు, ట్రాక్టర్స్‌కి 30 కేడబ్యుహెచ్‌, 50.3, 64 
కేడబ్యుహెచ్‌, బస్సులు, లారీలకు 240 కేడబ్యుహెచ్‌ 
నుంచి ౩00 కేడబ్యుహెచ్‌ సామర్ద్యం గల బ్యాటరీలు 
వాడతారు. ఇవి 3 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు 
ఉపయోగపడతాయి. ఇండియన్‌ ఎనర్జీ స్టోరేజ్‌ 
అలియేన్స్‌ 2022లో చేసిన సర్వే ఆధారంగా 
2022లో దేశంలో 10 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాల 
అమ్మకాలు జరిగితే భవిష్యత్తులో 2032 నాటికి 
ప్రతియేటా ఒకకోటి అమ్మకాలు జరుగుతాయని 
అంచనా. దీనివల్ల బ్యాటరీల ఉత్పత్తి ఏటా రెండు 
కోట్లకు పెరుగుతుందని అంచనా. వాహనాలకు 7 
సంవత్సరాల జీవితకాలం ఉంటే బ్యాటరీ ద్వారా 
కేవలం 2.7 టన్నుల కాలుష్యం వెలువడుతుంది. అదే 
డీజిల్‌ కారు ఒక ఏడు 18వేల కిలోమీటర్లు తిరిగితే 
10 టన్నుల కాలుష్యాన్ని వాతావరణంలోకి వెదజల్లి 
గ్లోబల్‌ వార్మింగ్‌కు కారణమవుతున్నాయి. 


విదేశీపెట్టుబడులు భారీగా రానున్నాయి 


బెల్జియం దేశ అంతర్జాతీయ బిజినెస్‌ కన్సల్టెన్సీ సంస్థ ఏడీఎల్‌ 2032-33 
నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్‌ వాహనాలు, బ్యాటరీల పరిశ్రమల విలువ 
1000 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇందులో 
భారత్‌ వాటా 256 బిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నాయి. 
కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ప్రోత్సాహకాలు, స్మీములు బాగుండటం, మౌలిక 
సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, సమృద్ధిగా నీటి వనరులు, స్కిల్‌ 
సెమీ స్మిల్‌ యువత ఉండడం, తక్కువ వ్యయంతోనే తమ ఉత్పత్తులు తయారు 


115 * తెలంగాణ 


చేసుకోగలగడంతో భారత్‌లో పెట్టుబడులకు 
బహుళజాతి కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయి. 


తెలంగాణ ముందుంది 

ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమల స్థాపనలో 
తెలంగాణ ముందుంది. మహేంద్ర కంపెనీ 2023 
జనవరిలో ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తికి రాష్ట 
ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం, ప్రతినెల 
40వేల బ్యాటరీలను ఉత్పత్తి చేసే సామర్ధ్యంతో గిగా 
ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం జరిగింది. అటెరో 
రీసైక్లింగ్‌ అనే సంస్థ 15వేల టన్నుల వార్షిక 
రీ సైక్షింగ్‌ సామర్ధ్యంతో ఫ్యాక్టరీని ప్రారంభించడానికి 
సిద్ధమైంది. 


నీతి ఆయోగ్‌ తెలిపిన సమాచారం (ప్రకారం 
2030 నాటికి మన దేశంలోకి ఎలక్ట్రిక్‌ వాహనాలు, 
బ్యాటరీల ఉత్పత్తిలో భారీస్థాయిలో 15 బిలియన్‌ 
డాలర్స్‌(1,20,000) పెట్టుబడులు రానున్నాయి. 

ఇలా కాళేశ్వరం నీటి వనరులు రానున్న రోజుల్లో 
పౌష్టికాహార భద్రతతో పాటు దేశ ఇంధన భద్రతకి 
కూడా దోహదపడనున్నాయనడంలో అతిశయోక్తి 
లేదు. 


9 జూన్‌ 2023 


మల్లినాథ పండితునికి 


సమైక్య పాలనలో తెలంగాణాకు నిధులు, నీళ్లు, నియామకాల 
విషయంలోనే కాదు... సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యరంగంలోనూ 
తీరని అన్యాయమే జరిగింది. తెలుగు సాహిత్యానికి పురిటిగడ్డ అయిన 
తెలంగాణాలో తెలుగు భాష బెన్నత్యాన్నిచాటి చెప్పిన కవులు, కళాకారులు, 
సాహితీరంగ ప్రముఖులకు గుర్తింపు లభించలేదు. దశాబ్దాల పోరాటాల 
అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత నాటి 
సమైక్య పాలనతో అన్యాయానికి గురైన అన్నిరంగాలపై (ప్రత్యేక దృష్టి 
సారించింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నివర్గాల సంక్షేమంకోసం 
అనేక రకాల పథకాలు రూపొందించి అమలు చేస్తోంది. తెలంగాణ 
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల 
పండగలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఆలయాల అభివృద్దికి 
పెద్దపీట వేస్తోంది. వందలకోట్లు వెచ్చించి సర్వాంగ సుందరంగా 
తీర్చిదిద్దుతోంది. అంతేగాక ఇప్పటిదాకా వివక్షకు, నిరాదరణకు గురైన 
సాహిత్య రంగానికి సముచిత ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ గడ్డమీద 
జన్మించి తేనెలా తీయనైన, మధురమైన, మహత్తరమైన, మహోన్నతమైన 


116 * తెలంగాణ 


సమున్నత గౌరవం 


తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా 
తమ రచనల ద్వారా సాహితీ సౌరభాలు వెదజల్లిన నాటి, 
మేటి సాహితీ ప్రముఖులకు తగిన గుర్తింపు, గౌరవం 
కల్పిస్తోంది. ఇందులో భాగంగా మహాకవి కాళిదాసు 
పంచ మహా కావ్యాలకు తెలుగులో వాఖ్యానాలు రాసి 
తెలుగు సాహితీ వైభవాన్నిచాటిచెప్పి, తెలంగాణాకు దేశ 
స్థాయిలో పేరు తెచ్చిన 'కోలాచల మల్లినాథ సూరి పేరు 
మీద ఆయన జన్మస్థలమైన మెదక్‌ జిల్లా మండల 
కేంద్రమైన కొల్పారంలో సంస్కృత విశ్వవిద్యాలయం 
ఏర్పాటు చేయాలని నిర్ణయించడం గొప్ప విషయం. 


కళలకు కాణాచి అయిన తెలంగాణా ప్రాంతం ఎంతో 
ఘనమైన సాహిత్య వారసత్వాన్ని కలిగి ఉంది. అనేక 
శతాబ్దాల క్రితం నుంచే ఎంతో గొప్ప సాహిత్య చైతన్యం 
ఇక్కడ ఉంది. నాటి నుంచి నేటి వరకు ఎందరో కవులు 


* జూన్‌ 2023 


తెలంగాణా సాహిత్య మాగాణంలో తమ రచనల ద్వారా సాహితీ సేద్యంచేసి 
సాహితీ రంగాన్ని సుసంపన్నం చేశారు, చేస్తున్నారు. ఘనమైన చారిత్రక, 
సాంస్కృతిక నేపథ్యం ఉన్న మెతుకుసీమ సాహితీరంగం గురించి ప్రస్తావిస్తే 
ముందుగా ప్రస్తావించాల్సిన పేరు 'కోలాచల మల్లినాథసూరి. తెలంగాణా 
సాహితీ సౌరభాల్లో ఆయన ప్రముఖులు. మెతుకుసీమ సాహితీ పూదోటలో 
విరిసిన 'మల్లి'నాథుడు ఈ నేలలో పుట్టిన కవులకు దిక్సూచిలా నిలిచారనడంలో 
అతిశయోక్తి లేదు. 

వ్యాఖ్యాన చక్రవర్తి మహామహోపాధ్యాయ విరుదాంకితుడైన 
మల్లినాథసూరి మెదక్‌ జిల్లా కొల్చారం గ్రామంలో జన్మించారు. 14వ శతాబ్ది 
చివరలో లేదా 15వ శతాబ్ది ఆరంభంలో మల్లినాథసూరి జీవించి ఉండొచ్చని 
అంచనా. కాకతీయుల కాలంలో దక్షిణ భారతదేశం 
జీవకళగా విలసిల్లింది. ఆ సమయంలోనే నాటి 
కోలాచలం (నేటి కొల్ఫారం) లో ఓ పేద బ్రాహ్మణ 
కుటుంబంలో జన్మించారు మల్లినాథసూరి. మల్లినాథుడి 
బాల్యం ఆటపాటలతోనే గడిచింది. అతనికి చదువు 
వంటబట్టక పోవడంతో తల్లిదండ్రులు పశువులు 
మేపేందుకు పంపేవారట. కొల్పారం గ్రామ శివార్లలోని 
తిరుమలయ్య కుచ్చ (గుట్ట) పైకి పశువులు మేపేందుకు 
వెళ్లిన సమయంలో అక్కడ తపస్సు చేసుకుంటున్న ఓ 
త్రికాల జ్ఞానిని చూసి మల్లినాథుడు ప్రతిరోజు అతడికి 
నమస్కరించి పాలు, పండ్లు సమర్పించి సపర్యలు 
చేసేవాడట. కొంతకాలం తరువాత ఆ యోగి తనకు 
అవసానదశ ఆసన్నమైందని చెప్పి మల్లినాథసూరికి 
వీణాపాణి అయిన సరస్వతి మంత్రోపదేశం చేసి 
నాలుకపై బీజాక్షరాలు లిఖించి, వనదుర్గాభవానిమాత 
సాక్షాత్మారం పొంది మహాపండితుడవు' అవుతావని (a 
ఆశీర్వదించాడట. ఆ యోగి ఆశీర్వాదంతో మల్లినాథుడు సకల 
విద్యాపారంగతుడు, మహాకవిగా ఎదిగాడని ప్రతీతి. 


సంస్కృత భాషకు 


కాళిదాసు రచనలకు వ్యాఖ్యానాలు 


సంస్కృత భాషకు వ్యాఖ్యాన చక్రవరి మల్లినాథసూరి. ఆయన లేకుంటే 
కాళిదాసంతటి మహాకవి ప్రపంచానికి తెలిసేవాడు కాదంటే అతిశయోక్తి 
కాదేమో. మల్లినాథసూరి కాళిదాసు రచించిన సంస్కృత పంచ మహాకావ్యాలకు 
వ్యాఖ్యానాలు రాసి సాహితీరంగ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించారు. 
కాళిదాసు కావ్యాలైన రఘువంశం, కుమార సంభవం, మేఘసందేశాలకు 
మల్లినాథసూరి వ్యాఖ్యలు రాశారు. భారవి రాసిన కిరాతార్జునీయ కావ్యానికి 
ఘంటాపథి వ్యాఖ్య , మాఘుడు రచించిన శిశుపాలవధ కావ్యానికి “సర్వంకష 
వ్యాఖ్య , భట్టి కావ్యానికి “సర్వపధథీని వ్యాఖ్య, భ్రీహర్నుడు రచించిన నైషధీయ 
చరితకు 'జీవాతు” వ్యాఖ్యానాలు రాశాడు. త్వదారా “వ్యాఖ్యాన చక్రవర్తిగా 
పేరుగాంచారు. వీటితోపాటు భట్టి కావ్యం, ఏకావళి అలంకార గ్రంథం, 
భాష్యనికరము, తార్మికరక్ష తర్మశాస్త్రం, స్వరమంజరి, న్యాసము పాణిని సూత్రం, 
కావ్యదర్శనం, నలోదయం, వైశ్య వంశసుధాకరము, రఘవీరచరితము, ఉదార 
కావ్యం, భక్తి రహస్యం, నక్ష్మత్ర పాతా ధ్యాయం, అభిజ్ఞాన శాకుంతలముకు 


117 * తెలంగాణ 


కూడా మల్లినాథ సూరి వ్యాఖ్యానాలు రాశారు. 
అంతేగాక జ్యోతిష్య (గ్రంథము, రఘువీర చరితము, 
వైశ్యవంశ సుధార్ణవము తదితర మౌలిక రచనలు 
సైతం చేశారు. మల్లినాథుని వ్యాఖ్యలతో సంస్కృత 
పంచ కావ్యాలు చదివిన వారికి భాషాజ్ఞానము, 
ఆన్వయశక్తి, రసాస్వాదన సామర్థ్యం, విమర్శ 
పాటవము, బహుశాగస్త మర్యాదాభిజ్ఞత 
కలుగుతాయని పండితులు చెబుతారు. 


19 శాస్త్రాల్లో ప్రావీణ్యం - 
మల్లినాథుడు ఒక్క సాహిత్య రచనలకు స 


పరిమితం కాదు. వన దుర్గాభవాని మాత కొలువైన 
ఏడుపాయల క్షేత్రంలో కొంతకాలం తపస్సు చేసిన 
తరువాత ఆయన కాశీకి వెళ్లి తర్మం, మీమాంస, 
వ్యాకరణ, ఛందోశాస్తాలు, జ్యోతిశ్శాస్రము, సంగీత, 
నాట్య, ఆయుర్వేద, అర్థ, కామ, సాముద్రిక, అశ్వ, 
గజ, రత్న రాజనీతి వంటి 19 శాస్త్రాల్లో ప్రావీణ్యం 
సంపాదించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు 


పొందారు. అవధానంలోనూ మల్లినాథుడిది 
అందెవేసిన చేయి. తద్వారా మహాభాప్యకర్తగా, 
విద్యారంగ పారంగతుడుగా కీర్తినార్జించారు. 


బెనారస్‌ యూనివర్సిటీలో పీఠం 

దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్కృత పండితుడుగా 
పేరొందిన మల్లినాథసూరి పేరుమీద బెనారస్‌ 
యూనివర్సిటీలో విద్యా పీఠం ఉందంటే ఆయన 
ప్రాశస్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 
మెదక్‌ జిల్లా నుంచి బెనారస్‌ యూనివర్సిటీకి వెళ్లిన 


9 జూన్‌ 2023 


కా 
Wik 
నకం 


వారెవరైనా తమది మల్లినాథసూరి జిల్లా అని చెబితే అక్కడి వారు ఎంతో 
ఆదరాభిమానాలు చూపిస్తారట. 


ఎన్నో బిరుదులు... 

మల్లినాథసూరి సంస్కృత పంచ మహాకావ్యాలను విద్యార్థులకు 
క్రమపద్ధతిలో బోధించారని చరిత్ర చెబుతోంది. కాళిదాసు రచించిన 
(ప్రథమ కావ్యము రఘువంశమును బోధించి సదాచారాలు, ధర్మరక్షణ 
నేర్చి ఉత్తమ సంస్మారులుగా తీర్చిదిద్దారు. ఎంతో మంది విద్యార్థులకు 
సాహితీ పాఠాలు చెప్పడం వల్ల “మహామహోపాధ్యాయ” అనే బిరుదు, 
కాళిదాసు రచనలకు వ్యాఖ్యానాలు రాయడం వల్ల “వ్యాఖ్యాన చక్రవర్తి, 
వ్యాకర్ణం, తర్మం, మీమాంస అనే మూడు శాస్త్రాల్లో పారంగతుడు 
కావడంతో “పదవాక్య పారావార పారీణుడు అనే బిరుదులు లభించాయి. 


కవితా సంకలనం.. 


మెదక్‌ జిల్లాలోని వెల్టుర్తి మండలం శెట్టిపల్లి కలాన్‌ గ్రామానికి చెందిన 
తెలుగు పండితులు, దృశ్యకవి అమరకుల చక్రవర్తి లచ్చిరెడ్డి మహాకవి 
మల్లినాథసూరి సంస్కృత పాండిత్యాన్ని సాహితీరంగంలో ఆయన 
ప్రావీణ్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించాలన్న ఉద్దేశ్యంతో కవితా 
సంకలనం రూపొందించాలని సంకల్పించారు. ఈ మేరకు 2018లో 
“మల్లినాథసూరి కళాపీఠం” పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశారు. 
ఆయన పిలుపునకు స్పందించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, 
మహారాష్ట, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు 
ఉత్సాహంగా ముందుకు వచ్చి మల్లినాథసూరి సాహితీ వైభవంపై 
వందలాది కవితలు రాశారు. వాటన్నింటిని కలిపి లచ్చిరెడ్డి “మహా 

హోపాధ్యాయుడు” పేరుతో కవితా సంకలనాన్ని రూపొందించారు. 
2019 లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల్లో నిర్వహించిన మహా 
కవిసమ్మేళనంలో ఈ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. 


1981లో స్థలం కొనుగోలు చేసినా... 


సాహితీరంగంలో మెతుకు సీమకు దేశ వ్యాప్త గుర్తింపు తెచ్చిన 
మల్లినాథ సూరి స్వస్థలానికి తగిన గుర్తింపు లభించక పోవడం 
సాహిత్యాభిమనులకు తీరని లోటుగా ఉంది. 1981లో కొల్పారంలో 
ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాటి రాష్ట మంత్రి భాట్టం శ్రీరామమూర్తి, 
అప్పటి ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా యత్రి రామచంద్రన్‌ పాల్గొన్నారు. 
మల్లినాథసూరి గొప్పదనాన్ని గ్రామస్థులకు వివరించడంతోపాటు, ఆయన 
పేరు చిరస్థాయిగా ఉండేలా కొల్పారంలో వేద పాఠశాల, (గ్రంథాలయం 
ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు వాటి ఏర్పాటు కోసం 
కొల్పారంలోని మల్లినాథసూరి వంశస్థుల ఇంటిని 1981లోనే అప్పటి 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రూ. 18 వేలకు కొనుగోలు చేసింది. 


అయితే దశాబ్దాలు గడచిపోయినా వేద పాఠశాల, 
(గ్రంథాలయం ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. 
కాలక్రమంలో నిర్వహణ లేకపోవడంతో ఆ ఇళ్లు పూర్తిగా 
శిథిలమై ప్రస్తుతం కేవలం ఖాళీ స్థలం మాత్రమే 
మిగిలింది. విశ్రాంత ఉపాధ్యా యులు జగదీశ్‌ చంద్ర 
అధ్యక్షతన ఏర్పాటైన కోలాచల మల్లినాథ సూరి కళాపీఠం 
ఆధ్వర్యంలో ఎన్నోసార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉ 
న్నతాధికారులను కలిసి కొల్పారంలో వేద పాఠశాల, 
(గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు ఇచ్చినా 
ఫలితం లేకుండా పోయింది. 


కల నెరవేరుతున్నవేళ... 

ఘనమైన చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న మెదక్‌ 
జిల్లాలోని మండల కేంద్రమైన కొల్పారం గ్రామానికి ఎన్నో 

దశాబ్దాల ఎదురు చూపుల తరువాత తగిన గుర్తింపు 
లభిస్తోంది. మహాకవి కాళిదాసు సంస్కృతంలో రచించిన 
పంచ మహా కావ్యాలకు తెలుగులో వ్యాఖ్యానాలు రాసిన 
మహాకవి, సాహితీ రంగంలో మెతుకుసీమకు దేశ స్థాయి 
లో పేరు తెచ్చిన కొలాచాల మల్లినాథ సూరి స్వగ్రామమైన 
కొల్పారంలో సంస్కృత యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని 
ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్యా 
చరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యాశాఖ 
మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు 
ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, వైస్‌ 
ఛైర్మన్‌ వెంకటరమణ, మహారాష్ట్రలోని రామ్‌ టెక్‌ 
సాంస్కృతిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ 
మధుసూదన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంస్కృతిక 
అకాడమీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ నీలకంఠం, కాలేజి ఎడ్యుకేషన్‌ 
రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ యాదగిరి ఇటీవల 
కొల్ప్చారం వచ్చి సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు 
కోసం స్థల పరిశీలన చేశారు. మరోవైపు ప్రభుత్వం 
విశ్వవిద్యాలయం ఏర్పాటు విధి విధానాల ఖరారుకోసం 
సంస్కృత భాషపై పట్టున్న నిపుణులు ముగ్గురితో a 
కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే కొల్పారంలో 
కోలాచల మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయ 
ఏర్పాటుకు అంకురార్పణ జరుగనుంది. 


Printed and Published by K.Ashok Reddy IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


118 * తెలంగాణ 


9 జూన్‌ 2023 


మాన యా శే a 


peer న శ 
Tam A న! 
wren “ere 
పాం. న 
Fm er i ca | 
ares Tara] 


mr tl 


ree) 


న్‌ా af = నా వాసం యవన విమ 
వ మాం? 
నా ray we 
వనన ననా 


త మ... 


కా Dn 1 


mT 


LN OLIN LEON drimuoniH 


RNI No. TelTel/2015/61759 
Postal Regd. No.HD/1217/2021-: 
వ 


i గై. amp 


From: PRINTED MATTER 


The Commissioner, 
Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 
Masabtank, Hyderabad - 500 028. 


= 7 
క్షి 


er ea 


